AKASAM (Telugu) 
by Prof.Vissa Appa Rao 


బిన్నా అవ్నొ)రాఫు 


ఓ 





Foreword (Tolipaluku) (28.03.1960) 
By Prof. Vissa Appa Rao 


తొలిపలుకు 


ఆకాశదృళ్యాలు పిల్లలకి, పెద్దలకీ కూడా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. ఖగోళ 
విజ్ఞానం పూర్వకాలమునుండీ మానవజాతికి అద్భుతాన్ని కలిగిస్తూ వస్తున్నది. అట్టి దాన్ని, 
తేటతెల్లంగా, సులభంగా బోధపడేటట్లు వాడుకభాషలో తెలుగుప్రజల కందించాలని ఈ రచన 
ప్రారంభించాను. ఆకర్షణీయమైన చిత్రములను పొందుపరచాను. దీన్ని తెలుగువారందరు చదివి 
ఆనందించగలరని నమ్ముచున్నాను. 


ఇందులోని చిత్రముల నమూనాలనునవాసి దారిచూపిన శ్రీ శ్రీపాద జగన్నాధరావుగారికి 
ఎంతయో కృతజ్ఞుడను. కొన్నిబొమ్మలను జాగ్రత్తగా స్కెచ్చి చేసి ఇచ్చి, చి. దేవగు ప్పపు శేషగిరి 
రావు తోడ్పడెను. సర్వాంగసుందరంగా రంగుచిత్రాలను, సాధారణచిత్రాలను వ్రాసి తోడ్పడిన 
(శ్రీ దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) గారికి నా ధన్యవాదములు. 


వ్రాత ప్రతిని సమగ్రముగా చదివి సవరణలనుచేసిన (శ్రీ కురిమెళ్ల వెంకటరావు గారికి 
నమస్కారములు. చిత్రములకు బ్లాకులు అందంగా తయారుచేసి, శీఘకాలంలో, ఈ పు స్తకముసు 
శ్రద్ధతో ముద్రించి ఇచ్చిన యువ పైెస్‌వారికి నా కృత జ్ఞతాభినందనలు. 


ప్రూఫులుచూచి, అనేకవిధముల తోడ్పడిన చి. దేవగు ప్పపు అప్పారావు నభినందించు 
చున్నాను. 


శార్వరి-చై|త-శుద్ధ్ద పాడ్యమి, | 
28_8_60 


బిసా లై 
పైద రాబాద్‌. ఫే కాలికాల 


బినా) అవ్ఫూరా ఛ్రు 


ఓ 





యుదటి కూరు, : 1960 


First Edition 1960 


PhotoCopying ofb the Last Copy by Uma Devaguptapu, Hyderabad and Scanning by 
Sonakshi Digital Studio, Vijayapuri Colony, Tarnaka, 2021. 


25" August 2021 


CONTENTS 


Toli Paluku (Foreword) By Vissa Appa Rao 
Vishaya Suchika (Contents) 


. Akasam (SKY) & Horizon and (Dikchakram) 

. Suryudu (Sun) 

. Moon (Chandrudu) 

. Stars [Pole Star (Dhruva Nakshtra) and Saptarshi Mandala (Seven Stars)] 
. Solar and Lunar Months 

. Planets (Grahalu) 

Eclipses (Granalu) 

. Comets (Toka Chukkalu) 


. Corrections (Tappoppula Pattika 


0౦4 రాల వ లగా [ 


A Brief Biography of Prof.Vissa Appa Rao 


Prof. Vissa Appa Rao (1884-1966) was an Eminent Educationist and Physicist of South India. He 
worked as Professor of Physics at the Madras Presidency College (1909-1913) and (1927-1936), Rajahmundry 
Government Arts College (1914-1919) and (1922-1926) and at the Anantapur Government Arts College 
(1919-1922). Later on he worked as the Principal of the Rajahmundry Government Arts College and the 
Teachers College of Education during the years 1936-1938. In 1938 he became the Principal of the Andhra 
University Colleges at Visakhapatnam and worked there till 1940 when he retired from the Madras 
Educational Service. 

He was a classmate of the Nobel Laureate Sir C.V.Raman (1888-1970) at the Madras Presidency 
College. He was also a contemporary of Prof. Sarvepalli Radhakrishnan (1888-1975) at Madras Presidency 
College. 

| 






ఈ 


Prof. Vissa Appa Rao 
4" May 1884 — June 1 
(24th 884 - 30% 966) 


He was a well-known Musicologist and Founder Member of the Madras Music Academy (1928). 
He got published a Souvenir in English and Telugu with a Biography of the Saint Composer Tyagaraja Swami 
(1767-1847 AD) at Chennai. Also he published the complete collection of the saint’s Carnatic kritis with 
philosophical explanations as well some rare kritis with musical notations. He was also a Member of the 
Advisory Board of Akashvani (AIR) and the Founder Member of the A.P.Sangeeth Natak Academy (1957). 
Prof. Appa Rao was honoured by the Madras Music Academy in its 3" Annual Conference on 1* January 
1959. He identified that the Music Composer Kshétrayya (1600-1680 AD) originated from the Muvva 660212 
temple kshétra of Krishna district and got the 00౧౧౧౦5615 Padas published. After his Scientific Presentation 
at the Central Sangeet Natak Academy (September 1958), Kuchipudi Dance system was Recognized Officially 
as a Classical Dance Tradition of India. This Historical Document is available in the Archival Library of the 
Academy at New Delhi. He was responsible for the establishment of the famous artist Damerla Rama Rao 
(1897-1925) Memorial Art Gallery and Art School at Rajahmundry. 

Prof.Appa Rao was a popular writer of Science books in Telugu. His Publications ‘akasam’ 
(Astronomy) and ‘Paramanu Sakti’ (Atomic Energy) won awards from the Central Government and A.P. State 
Government. The Atomic Energy book was translated into Urdu. His other Publications were ‘Vyasavali’ 
(Essays on Science, Astrology and Esoteric Subjects) and ‘“Nritya Sangitha Vyasa Ratnavali’ (Essays on 
Classical Dance, Classical Music and Science of Music). 

Prof.Appa Rao became a Close friend and Sambandhi of Gurudev Sri Veturi Prabhakara Sastri (1888- 
1950), an Eminent Telugu Literary Critic, Epigraphist and Orientalist of South India. In the company of Sri Sastri he 
became an ardent Follower and Practitioner of Bhrikta Rahita Taraka Raja Yoga of Master CVV (1868-1922), 
Kumbakonam (www.mastercvv.com). He recorded Several Case Histories of People Suffering from Chronic and 
Terminal Diseases being Treated and Cured by Sri Veturi Prabhakara Sastri through the Practice of Master C.V.V. 
Yoga at Chennai and Tirupati. 





List Of Articles And Publications By Vissa Appa Rao : Vissa Appa Rao (Junior) : Free Download 
Borrow, and Streaming : Internet Archive 


List of Articles and Publications by Vissa Appa Rao.pdf (archive.org) 


CONTENTS (Vishayasuchika) 


విషయసూచిక 


* ఆకాళం 


సూర్యుడు 

చం[దుడు 

నక తాలు 

ఆ కాళ వీధి పాలపుంత (The Milky way) 
చం (దుడు-నక| తాలు 

సౌర, చాం[దమానములు 

ule 


[గహణాలు 


10. తోకచుక్కలు 


క ఉలాా పాతాలు 


12 
ప] 
41 
47 


౮ 


59 
గర్వ 
౮9 


గ్‌ 


AKASAM 


ఆకాశం 


రాత్రివేళ జై_టకూర్చుని పెకి చూస్తే, నీలిరంగు ఆకాళంలో తెల్లగా మెరిసి 


పోతూ నకతాలు కనిపిస్తాయి. వానివైపు ఎంత సేపు చూచినా చూడాలనే ఉంటుంది. 
మనస్సుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. 


నెత్తిమీదికి చూస్తే ఆకాశం ఎత్తుగా ఉంటుంది. దూరానికి చూస్తే క్రమంగా 
భూమివై పుకు వాలిపోతుంది. ఆకాశం, ఒక “పెద్ద మూకుడు బోర్లించినట్టు ఉంటుంది. 
మూకుడు లోపలిభాగంలో నక్మతాలు అంటుకుని ఉన్నట్టు ఉంటాయి. 


4 
భూమి ఆకాశం కలిసినట్టు కనపడ 


చోటు, మనచుట్టూ గుండ్రంగా ఉంటుంది. 

అలా కలిసినట్టున్న చోటువై పు ఎంత 

దూరం వెళినా, కలిసినటు అలా కనబ స్ట 
౧m (A) 3 gh { 

డుతూ, మనతోపాటు ముందుకు వెడు 

తూనే ఉంటుంది. నిజానికి ఆకాశానికి 

అంచులూ లేవు, అవి భూమికి తగలడం 


లేదు. భూమి గుం|డ్రంగా ఉండడంచేత, ప 
అలా కనిపిస్తుంది. భూమి ఆకాళం కలిసి నటం - 1. బొత్స(్రోం 


నట్టు కనిపించే చక్రాన్ని దిక్కుల చక్రం అనీ, దిక్నక్రం అనీ అంటాం, (పటం-1-చూడండి.) 


ఆకాశం అంశు ఏమిటో, అది నీలంగా ఎందు కుంటుందో తెలుసుకుందాం. 
భూమి చుట్టూ ఎంతో దూరంవరకు గాలి ఉంటుంది. సూర్యకిరణాలు గాలిలోంచి. 
(ప్రయాణం చేసి భూమిమీద పడతాయి. సూర్యకాంతి _ తెల్లగా ఉంటుంది. దాన్ని 
విభజించి చూస్తే, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలి మొదలై న రంగులు కనిపిస్తాయి. 
ఇంద్రధనస్సు మీరు చూచే ఉంటారు. అందులోని రంగు లన్నీ సూర్యకాంతిలోని భాగాల, 
(రంగుపటం -2) 


ROOT IRON న 





4 


గ A NA NA NA NA NN NA NANA NE NAN నా, A NANA NA NA NA NA A NA NA NA 
క న న OHO 


సూర్యకిరణాలలో ఉన్న రంగులు,. గాలిలోంచి దూరి వచ్చేటప్పుడు, విడిపోతాయి. 
ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్ని గాలి అడ్డగించేస్తుంది. దూరిరానియ్యదు. నీలిరంగుని 
మాత్రం రానిచ్చేస్తుంది. అందుచేత నీలిరంగుతో గాలి కనిపిస్తుంది. ఇలా కనిపించే గాలినే 


ఆకాశం అంటాము. దీనికంతకీ గాలి కారణం అన్నమాట. ఐతే, గాలిలేకపోతే ఆకాశం ' 


కూడా లేకుండా పోతుందా ? జను. చేల మీదనుంచి వెకి వెళ్లిన కొద్దీ గాలి పల్చ | 
బడుతుంది. ఐదు, ఆరు వందల మైళ్ల ఎత్తున గాలి బాగా పల్చబడి పోతుంది. ఉందా | 
లేదా అన్నట్టుంటుంది. అక్కడ, ఆకాశం నీలిరంగు కూడా బాగా తగ్గిపోయి, ఉందా. 


లేదా అన్నట్టుంటుంది. ఇంకా సెకి వెడితే గాలి ఏమీ ఉండదు. ఆకాశమూ ఉండదు. 


| 
| 


అంతా చీకటిగా ఉంటుంది. సూర్యునితో పొటు నక తాలు కూడా ఆ చీకటిలో 


(పకాశిస్తూ కనిపిస్తాయి. అంటే, పగలు కూడా నత తాలు కనిపిస్తాయి. 

రా|తిళ్లు, నత తాలు సూర్యుని లాగే తెల్లటి కాంతితో (ప్రకాశిస్తాయి. నత తాల 
కాంతి భూమి చుట్టూ ఉన్న గాలిలోంచి సూర్యకాంతి లాగే (పయాణం చేసి భూమి 
మీద పడుతుంది. నజత్ర కాంతిలో, సూర్యకాంతిలోలా గే, ఎరుపు పసుపు మొదలగు 
రంగు లుంటాయి. అవి గాలిలోంచి వచ్చేటప్పుడు విడిపోతాయి. ఒక్క. నీలిరంగు 
మాత్రమే గాలిలోంచి దూరి రాగలుతుంది. అందుచేత రా(తికూడా ఆకాశం నీలంగా 
కనిపిస్తుంది. కాని నత తాల కాంతి, సూర్య కాంతి అంత (పకాళ మానంగా ' ఉండదు 
గనక, పగటి ఆకాశం రాతి ఆకాశం కంచు ఎక్కువ నీలిరంగుగా ఉంటుంది. 


ఆకాశంలో నత తాలు దూర దూరంగా ఉంటాయి. నత్మతాలలో చం|దుడు 
తిరుగుతూ ఉంటాడు. ఒకనాటి రాతి ఒకచోట, మరునాటి రాతి ఇంకో చోట 
చంద్రుడు ఆకాశంలో కనిపిస్తాడు. 


సూర్యుడు, చంద్రుడు, నవ తాలు, వీటినిగురించి, ఏన్నో వేల పండ్రనుంచి మన 
పూర్వులు పరిక చేసి, ఎన్నోసంగతులు తెలుసుకున్నారు. నేటిశాస్ర్రజ్ఞులు ఎన్నో 
కొతృసంగతులు 'తెలుసుకుంటున్నారు. ఇంక ఎన్నో విశేషాలు తెలుసుకోవలసినవి 
ఉన్నాయి. ఇంతవరకు 'ఆలిసినవానిలో ముఖ్యమైన విషయాలు కొన్నిటిగురించి మనం 


కొంత తెలుసుకుందాం, 


చాచా OLLI లలల 


Akasam (SKY) & Horizon and (Dikchakram) 
ఆకాశం 


రాత్రివేళ బ్రైటకూర్చుని పెకి చూస్తే, నీలిరంగు ఆకాళంలో తెల్లగా మెరిసి 


పోతూ నడ తాలు కనిపిస్తాయి. వానివైపు ఎంత సేపు చూచినా చూడాలనే ఉంటుంది. 
మనస్సుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. 


నెత్తిమీదికి చూస్తే ఆకాశం ఎత్తుగా ఉంటుంది. దూరానికి చూస్తే క్రమంగా 
భూమివై పుకు వాలిపోతుంది. ఆకాశం, ఒక “పెద్ద మూకుడు బోర్పించినట్టు ఉంటుంది. 
మూకుడు లోపలిభాగంలో నక[తాలు అంటుకుని ఉన్నట్టు ఉంటాయి. 


4 
భూమి ఆకాశం కలిసినట్టు కనపడే 


చోటు, మనచుట్టూ గుండ్రంగా ఉంటుంది. 
అలా కలిసినట్టున్న చోటువై పు ఎంత 
దూరం వెళ్లినా, కలిసినట్టు అలా కనబ 
డుతూ, మనతోపాటు ముందుకు వెడు 
తూనే ఉంటుంది. నిజానికి ఆకాశానికి 
అంచులూ లేవు, అవి భూమికి తగలడం 
లేదు. భూమి గుండ్రంగా ఉండడంచేత, క 

అలా కనిపిస్తుంది. భూమి ఆకాశం కలిసి వట Ae Me 


నట్టు కనిపించే చక్రాన్ని దిక్కుల చక్రం అనీ, దికక్రం అనీ అంటాం. (పటం-1-చూడండి.) 


ఆకాశం అంశే ఏమిటో, అది నీలంగా ఎందు కుంటుందో శెలుసుకుంచాం. 
భూమి చుట్టూ ఎంతో దూరంవరకు గాలి ఉంటుంది. సూర్యకిరణాలు గాలిలోంచి. 
(పయాణం చేసి భూమిమీద పడతాయి. సూర్యకాంతి _ తెల్లగా ఉంటుంది. దాన్ని 
విభజించి చూస్తే, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలి మొదలై న రంగులు కనిపిస్తాయి. 
ఇం[దధనస్సు మీరు చూచే ఉంటారు. అందులోని రంగు లన్నీ సూర్యకాంతిలోని భాగాల, 
(రంగుపటం = 2.) 


WOOO న న IHR 


10 





4 


ప BSB BBC CBB OO 


సూర్యకిరణాలలో ఉన్న రంగులు, గాలిలోంచి దూరి వచ్చేటప్పుడు, విడిపోతాయి. 
ఎరువు, పసుపు, ఆకువచ్చ రంగుల్ని గాలి అడ్డగిం చేస్తుంది. దూరిరానియ్యదు. నీలిరంగుని 
మాతం రానిచ్చేస్తుంది. అందుచేత నీలిరంగుతో గాలి కనిపిస్తుంది. ఇలా కనిపించే గాలినే 
ఆకాళం అంటాము. దీనికంతకీ గాలి కారణం అన్నమాట. ఐతే, గాలిలేకపోతే, ఆకాశం 
కూడా లేకుండా పోతుందా ? జొను.. నేల మీదనుంచి వెకి వెళ్ళిన కొద్దీ గాలి పల్చ 
బడుతుంది. ఐదు, ఆరు వందల మెళ్ల ఎత్తున గాలి బాగా పల్చబడి పోతుంది. ఉందా 
లేదా అన్నట్టుంటుంది. అక్కడ, ఆకాశం నీలిరంగు కూడా బాగా తగ్గిపోయి, ఉందా 
లేదా అన్నట్టుంటుంది. ఇంకా వెకి వెడితే గాలి ఏమీ ఉండదు. ఆకాళమూ ఉండదు. 
అంతా చీకటిగా ఉంటుంది. సూర్యునితో పొటు నక[తాలు కూడా. ఆ చీకటిలో 
(పకాశిస్తూ కనిపిస్తాయి. అంశు, పగలు కూడా నమ్మతాలు క నిపిస్తాయి. 

రా|తిళ్లు, నక[తాలు సూర్యుని లాగే తెల్లటి కాంతితో (ప్రకాశిస్తాయి. నక తాల 
కాంతి భూమి చుట్టూ ఉన్న గాలిలోంచి సూర్యకాంతి లాగే (పయాణం చేసి భూమి 
మీద పడుతుంది. నక్షత్ర కాంతిలో, సూర్యకాంతిలోలా గే, ఎరుపు పసుపు మొదలగు 
రంగు లుంటాయి. అవి గాలిలోంచి వచ్చేటప్పుడు విడిపోతాయి. ఒక్క నీలిరంగు 
మాత్రమే గాలిలోంచి దూరి రాగలుతుంది. అందుచేత రాతికూడా ఆకాశం నీలంగా 
కనిపిస్తుంది. కాని నవ తాల కాంతి, సూర్య కాంతి అంత (పకాళ మానంగా ' ఉండదు 
గనక, పగటి ఆకాశం రాతి ఆ కాళం కంచు ఎక్కువ నీలిరంగుగా ఉంటుంది. 

ఆకాశంలో నత తాలు దూర దూరంగా ఉంటాయి. నత తాలలో చందుడు 
తిరుగుతూ ఉంటాడు. ఒకనాటి రాతి ఒకచోట, మరునాటి ర్యాతి ఇంకో చోట 
చందదుడు ఆకాశంలో కనిపిస్తాడు. 

సూర్యుడు, చంద్రుడు, నవ (తాలు, వీటినిగురించి, ఏన్నో వేల పండ్లనుంచి మన 
పూర్వులు పరిక చేసి ఎన్నోసంగతులు తెలుసుకున్నారు. నేటిశా స్త్రజ్ఞులు ఎన్నో 
కొతృసంగతులు తెలుసుకుంటున్నారు. ఇంక ఎన్నో విశేషాలు తెలుసుకోవలసినవి 
ఉన్నాయి. ఇంతవరకు 'ెలిసినవానిలో ముఖ్యమైన విషయాలు కొన్నిటిగురించి మనం 
కొంత తెలుసుకుందాం, 


క న న SHH న న న న న న 


11 








Suryudu (Sun) 
సూర్యుడు 


సూర్యు డుదలపే దిక్కుని తూర్పు అంటాము (పటం 1 లో అంకె 1). తూర్పు 
ముఖంగా నుంతుకుు (తి (అంకె 2), 'వెనక వేపు (అం లి) కర, ఎడమ 
చేతివేపు (అంకె 4) ఉత్తరం. ఈ లంకెలు దిక్న కంలో నాలుగువేపుల (వాసిఉన్నాయి. 
సూర్యోదయం అభుటప్పుడు తూర్పున భూమి [కిందనుంచి - విక్చర్రం డం 

నుంచి - బింబం (క్రమంగా “పై కివస్తుంది. అప్పుడు సూర్యశంబం గుమ్మిడిపండులా 
వ చూడండి. వింబం పెకి లీచినకొద్ది, ఎజుపురంగు 


టగా కో సుం 

ఎ కోనిపిసుంది. రంగు? ళా 
గారువన్నెగా Seep కొంచెం చిన్న దెతుంది. ఇంకొంచం సె కి లచి 
బం : 

సప్పుడు గుం[డంగా చిన్న ఫ్రంబమైపోయి చూడ్డానికి కష్టంగా ఉండేటంతగా తెల్లగా 
౧౫ 0 0 ( 


గ జా;గ తగా నూరోందయం ' చూచి కనిపెటాలి. మిట 
ప్రకాశిస్తుంి. ఇవన్నీ మీడి కొతగా సారో మిట్ట 
గర కిలి కాంతితో ప్రకాశిస్తాడు. [క్రమంగా పడనుటకు 

మధ్యాహ్నాం సూర్యుడు మి ఠా న గ స్మ 
పోయి దిక్చక కి దికి దిగి, బో సమిస్తాడు. అప్పుడు పడమటి ఆకాళంలో చిన్న చిన్న మబ్బు 
[్‌ క్ర 0 09 $ లీ అతి 


లుంశు, అవి ఎటగాను, పగను క్ట 
గ్లో ము 
రంగుగాను కనిపిస్తాయి. లి 
వారు పసుపు, కుంకం ఆరభ్సు - 
కుందని, దేవతల చాకలి రంగిిటీ | 
(| “పెద్ద 
లారేశా డని, వీటినిగురించి “ది అక 
వాళ్లు చిన్నపిల్లలకి చెబులో? 
౧ ౧m డి 
టారు. (రంగుపటం చూడ? .) 








సూర్యోదయ, సూళరాళ నీ 
మయాలు చూడ్డాని = 


బాగుంటాయి. విశాఖపట్లోి? 
ఉఫప్నాద.! ణెను పటుణా మొదలైన తూర్పు సము దం ఒడ్డున ఉన్న ఊళ్లల్లో, 
jhe Peg" 


కదయ చూడవచ్చును. దిక్స[కం స్నష్షంగా, 
సము[ద్రపు ఒడ్డుననుంచుని AO మల pT ్ప JE 


A LLL DLO LNW 
గతీ పట వత వాడీ ఎత ఎడ ఎవడ వడ ఎస wh IS anh ఫీ STSCI fa క ప క 
Ios TENET 3 


వటం — 4 A. 


0 
వన 


ee 


తె 


Sun Rise and Sun Set in Kanyakumari 
AOR IIIT IRD IIR NWR st 


కనిపిస్తుంది. పడమర తీరాన్నున్న బొంబాయివంటి ఊళ్లళ్లో సూర్యాస్తమయం బాగా 
చూడొచ్చు. కన్యాకుమారి అ|గందగ్గర సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా 
కనిపిస్తాయి. .(పటం - 4 - & చూడండి.) 

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని పగలు 
అంటాము. అ_స్తమయంతరవాత తిరిగి సూర్యు డుదయించేవరకు ఉండే కాలాన్ని రాతి 
అంటాము. సాధారణంగా రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు ఉంటాయి. ఒక 
రా|తీ, ఒక పగలూ కలిసిన 24 గంటల కాలాన్ని ఒకరోజు, అంటాం. ఎండకాలంలో 
పగలు 18 గంటలవరకు ఉంటుంది. రాతి 11 గంటలు మాత్రమే ఉంటుంది. శీతా 
"కాలంలో పగలు 11 గంటలు, రాతి 18 గంటలు ఉంటాయి. ఈ కాలాలలో పగలూ, 
ర్యాలీ ఉండే గంటలు, [క్రమంగా ఎలామారతా యో, కనిపెట్టి తెలిసికోవచ్చు. సూర్యో 
దయం, సూర్యాస్తమయం ఎప్పుడెతాయో వాచీ దగ్గర పెట్టుకుని చూడాలి. 
ఆ గంటల వేళలను నోటుబుక్కులో రాసుకోండి. కింద నున్న పట్టీలలో కొన్ని 
కాలాలు (వాయబడ్డాయి. . అవి, మీరు (వాసుకున్న కాలాలకి కొన్ని నిమిషాల 
తేడాతో ఉంటాయి. 

రాజమహేంద్రవరంలో హైదరాబాదుకంచు 18 నిమిపాలు ముందుగా, 
సూర్యోదయం, సూర్యా స్తమయం అవుతాయి. రాతి, పగలు యొక్క కాలాలు రెండు 
ఊళ్లలోనూ సమానంగానే ఉంటాయి. 


1 బాగా దక్షీణాన = తన్యావమారి అ(౧౦ (ఎౌంలతంలో 








తేదీ సూర్యోదయం సూర్యాస్తమయం పగలు రాతి 
న ఉదయం సాయంత్రం 
మార్చి 21 6. 0 గంటలు 6. 0 గంటలు 12 గంటలు 12 గంటలు 
జూకా 21 Dal. ss Ee ee 185 23 | haze 
నెస్టెంబరు 28 ea! Me Wea was 
డిశంబరు 22 B05 6.80 A ID as 








న్యా 
వ 
నేన 
వేస 
వ 
నేన 
నన 
న 
వే 
3 
న 
వేడ 
వేష 
పచ 
నే 
నేన 
వే 
వేష 
3s 


పల శప ఫూ షహవూ పప శవ ఛత్ర తప ఎప ప్రచ ప్రస 


13 


Sun Rise and Sun Set in Hyderabad 


WARRIOR WRG 


II హైదోరావాదులో 


తేదీ 


మార్చి 21 
జూన్‌ 21 
సెప్టెంబరు 23 
డిశంబర్‌ 22 





వటం = ల్‌. ఉత్తరాయన, దశీణశాయనాలు 


మీ ఊళ్లో, మార్చి 21 తేదీనాడు, దిక్నకంలో సూర్యు డెక్కడ ఉదయిస్తాడో గుర్తు 
"పెట్టుకోండి. విశాలంగా చదునుగా ఉన్న ఒకచోట నుంచుని, దిక్చ[కంలో సూర్యు డుద 
యించేచోట ఒక చెట్టు ఉండేటట్టు (1) చూడండి. అలా టప్పుడు, నుంచున్న చోటు 
ఆనమాలు "పెట్టుకోండి (పటం - 5). తరవాత పదిహేను రోజుల కోసారి, ఆచోటులోనే 


న న 
ఖో 


14 











న న న న నన ననన న న నను. 


నుంచుని చూస్తే, సూర్యుడు ఆ చెట్టుకు ఎడంచేతి వేపుగా కొద్ది దూరంలో ఉదయిస్తు ' 
నట్టు కనిపిస్తాడు. ఇలాగ సూర్యోదయం అయేస్థలం ఉత్తరానికి జరిగి జరిగి, జూన్‌. 
91 శేదీ తరవాత (2) ఉత్తరానికి జరగడం మానేసి (క్రమంగా దకిణానికి తిరుగుతుంది. 
అలా తిరిగి సెప్టెంబరు 28 "తేదీనాటికి సూర్యోదయం మళ్లీ ఆ చెట్టు దగ్గరే అవుతుంది 
తరవాత [కమంగా చెట్టుకు కుడివేపుగా, ద&ిణంగా, సూర్యోదయం అయేస్థలం ఫోయి. 
పోయి డిశంబరు 22 తేదీకి ఓ చోట (8) ఆగిపోతుంది. తరవాత ఉత్తరానికి తిరిగి, 
[కమంగా మార్చి 21 నాటికి, చెట్టుదగ్గర మన్యు సూర్యుడు ఉదయిస్తాడు. ఇదంతా జరగ 
డానికి ఒక సంవత్సరం పడుతుంది. 


మొదటి మూడు మాసాల్లోనూ సూర్యు డుత్సరానికి వెళ్లేటప్పుడు చెట్లనీడలు, 

ఇంటి నీడలు దతిణంగా జరుగుతాయి. జూస్‌ 21 (పొంతాలలో నీడలు బాగా దతీణంగా 
ఉంటాయి. ఇంక డిశంబరు 22 లేదీ (పాంతాలలో నీడలు బాగా ఉత్స, రం వేపుకు జరుగు 

తాయి. ఇదంతా ఇంట్లోను, వాకట్లోను జా(గత్శగా చూచి గుర్తు "పెట్టుకోవచ్చును. 


మార్చి 21, సెప్టెంబర్‌ 28 తేదీలలో సూర్యుడు సరీగా తూర్పు దిక్కున (1) ఉద 
యిస్తాడు. ఈ తేదీలలో రా|తీ పగలూ . సమానంగా" ఉంటాయి. వీటిని 'విషువత్తులు” 
అంటారు. మార్చి 21 శేదీని వసంత విషువ తనీ, సెప్టెంబరు 28 శేదీని శరద్విషువ త్తనీ 
అంటారు. జూన్‌ 21 నుంచి సూర్యుడు దక్షిణానికి పయాణం చేస్తాడు గనక ఆ దినాన్ని 
దశిణాయన (పారంభ దినం అంటాము. డిశంబరు 22 శేదినుండి సూర్యుడు ఉత్తరానికీ 
తిరుగుతాడు గనుక ఆ దినాన్ని ఉత్తరాయణ (పొరంభ దినం అంటాం. మార్చి 21, 
జూన్‌ 21, సెప్టెంబర్‌ ౨98, డిశంబర్‌ 22 తేదీలను పుణ్యదినాలుగా మనం భావిస్తాం. 
వసంత విషువత్సుణ్య 'కాలమనీ, దతిణాయన పుణ్యకాలమనీ, శరద్విషు వత్సుణ్య 
'కాలమనీ, ఉత్తరాయన పుణ్యకాలమనీ వీటిని వరసగా చెపుతాం. 


సూర్యుడ స్తమించగానే చీకటిగా ఉండదు. కొంతకాలం పనులు చక్క బెట్టుకోవ 
డానికి తగినంత వెలుతురు ఉంటుంది. దీన్ని, దీపాలవేళ, అంటాము. ఇది వేసనికాలంలో 
అరగంట, ముప్పావుగంట వరకు ఉంటుంది. శీతాకాలంలో తక్కువగా ఉంటుంది. 


RII IR చ స న న 


15 


WOAH 


సూర్యోదయానికి ముందుకూడా ఇలాగే వెలుతురుగా ఉంటుంది. దీన్ని, తెలతెలవాగే 
"వేళ అని, అరుణోదయ వేళ అని అంటాం. 


చీకటిగది దగ్గరకు దీపం తెస్తూంశే, 'దీపం దూరంగా ఉండగానే గదిలో కొంత 
వెల్తురుగా ఉంటుంది. గదిలోంచి దీపాన్ని దూరానికి లీసుకు వెడుతూం శు, కొంత 
కాలంవరకు గదిలో వెలుతు రుంటుంది. ఇలాగే సూర్యుడుదయించే ముందు, సూర్యు 
డ_స్తమించిన తరువాత, వెల్తురు రావటం, పోవటం ఉంటుంది. ఈ కాలాలని, సంధ్యా 


కాలాలు, అంటారు. 


భూమి గుండ్రంగా బంతిలా ఉంటుంది. బంతిమీద ఒకచోట జై లుదేరిన చీమ, 
బంతిచుట్టూ తిరిగి అక్కడకే రావడం మీరంతా చూచేఉంటారు. ఇలాగే, హైదరా 
బాదునుండి బై లుదేరిన విమానం తూర్పుగా వెళ్ళి, ఫసిఫిక్‌ మహాసము[దం దాటి 
అమెరికా వెళ్ళి, అక్కడనుంచి అట్లాంటిక్‌ మహాసముద్రం దాటి, యూరప్‌ ఖండం 
మీదుగా బొంచాయికివచ్చి, పడమట వైపునుంచి హైదరాబాదు. చేరుతుంది.. ఇలాగ 
ఎన్నో ప్రయాణాలు జరుగుతున్నాయి. తూర్చుగా వెళ్లి పడమటనుంచీ, పడమరగా 
వెళ్ళి తూర్పునుంచీ, తిరిగి అక్కడ శే వస్తున్నాము. భూమిలా గే, సూర్యుడు, చంద్రుడు, 
నత తాలు గోళా కారంలో గుండ్రంగా ఉన్నా యని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు, | 

సూర్యగోళం, భూమికంశే, ఎన్నో రెట్లు "పెద్దది. ఎన్నో రెట్లు భూమికంశు 
బరువై నదికూడాను. మనకీ సూర్యుడికీ మధ్య తొమ్మిదికోట్ల ముఫై )లకుల మైళ్ల 
దూరం ఉంది. . (9,80,00,000). గంటకు (600) ఆరువందల మైళ్ళు వెళ్లే జట్‌ (౭1) 
విమానంమీద, సూర్యునిదగ్గరకు (పయాణమై వెడితే ర్యాతీ, పగలూ, ఎడ తెగకుండా 
(పయాణంచే స్తే, సూర్యునిదగ్గరకు చేరడానికి సుమారు 16 సంవత్సరాలు పడుతుంది. 
ఎంతదూరమో చూచారా! 


ఒకరాతిని పె కెగశేస్తే నేలమీద పడుతుంది. భూమి, రాతిని ఆకర్షి స్తూందని, 
అందుచేత భూమిమీద ' శాయిపడుతూందని అంటున్నాము. భూమిమీదనుంచి . (పెకి 
మనం ఎగరలేకపోవడానికీ ఈ ఆకర్ష ణళ శక్తే కారణం. మనల్ని భూమీ ఆకర్షించు 


న న IIHS 
7 








కాలం భూమిచుట్టూ తిరిగి, భూమి 


Sputnik Satellite (Golamu) 
OBO BBB RB 
చున్న జే, భూమికంచు ఎంతో పెద్దదైన నూర్యగోళం భూమిని ఆకరి స్తూంది. ఐతే 
భూమి ఆకర్షి ంచడంచేత రాయి భూమి మీదికి పడుతూందిగచా, సూర్యుడు ఆకర్షించ 


డంచేత భూమి సూర్యునిమీదికి ఎందుకు పడిపోవడం లేదు, అని సందేహం. కలుగుతుంది. 
దీనికి సమాధానం ఇలా. చెప్పుకోవచ్చు. 


ఒకరాతికి తాడుకట్టి, దాన్ని విసురుగా మనచుట్టూ తిప్పుతూం శే, ఆ విసురూ, ' 
వేగం ఉన్నంతకాలం రాయి అలా తిరుగుతూనే ఉంటుంది. వేగం తగ్గితె తాడు వాలి 
పోతుంది. రాయి [క్రమంగా నేలమీద పడుతుంది. దిన్నిబట్టి భూమి సూర్యుని చుట్టూ 
అతివేగంగా తిరగడం చేత, సూర్యగోళంమీదికి పడకుండా తిరగగలుగుతూందని మనం 
(గహించాలి, 


న్ఫుట్‌ నిల్‌ (Sputnik):- భూమిని చుట్టి తిరిగే చిన్న గోళాలను, రష్యావారు, 
అమెరికావారు, ఆకాశంలోకి ఎగశేశారని మీకు తెలిసే ఉంటుంది, (పటం-6). అది 
భూమివైకి 1,000 మైళ్లు వైగా 
ఎగిరి, గంటకు 18,000 మైళ్ల (నిమిషా 
నికి 800 మైళ్ళ) వేగంతో భూమి 
చుట్టూ తిరుగుతుంది. భూమిచుట్టూ 
ఒకసారి తిరిగి రావడానికి 100120 
నిమిషాలు పడుతుంది. వీటిని ఉపగ 
హాలు అంటాం. రప్యాూ'వారు వీటిని 
స్పుట్‌ నిక్కు లంటారు. ఇవి కొంత 


ఆకర్షి ంచడంచేత, వేగం (క్రమంగా 
తగ్గి కొన్నాళ్లకు భూమి మీదకు 
పడిపోతాయి... పడేటప్పుడు, . భూమి 
చుట్టూ ఉన్న గాలిలోంచి వటం - రి. స్ఫుఖ్‌ఐల్‌ 

అతి వేగంగా రావడంచేత, గాలి రాపిడివల్ల వేడి పుట్టి, మండి పడిపోతాయి, 





WITHA HS 
8 


17 





Sun, Moon & Lunik 


WARRIOR RRO న 





భూమిమీదనుంచి అకాశంలోకి విసరబడే గోళం యొక్క వేగం బాగా ఎక్కువ 
చేస్తే, గోళం, భూమి ఆకర్షించలేనంత _పెకి వెళ్లి భూమిమీద పడకుండా, సూర్యుని 
చుట్టూ, భూమి లాగే తిరుగుతుంది. 4-1-1950 తేదీని, అలాటి గోళాన్ని రవ్యనులు 
వెకి విసిరారు. చాన్ని ల్యూనిక్‌ 1 అంటారు. అది ఇప్పుడు కూడా సూర్యుని చుట్టూ 
తిరుగుతూంది, (పటం - 7). ఇది అత్య 
ద్భుతమైన విషయం. భూమి సూర్యుని 
చుట్టూ ఒక మార్గంలో - కక్యులో - సంవ 
తృరానికి ఒకసారితిరుగుతుంది. ఈక త్యులో 
నిమిషానికి 1,100 ల మైళ్ళ వేగంతో 
భూమి సూర్యునిచుట్టూ తిరుగుతుంది. 
ఇంత వేగంగా తిరుగుతూన్నా, మనశేమీ 
తెలియడం లేదు. చూచారా! ఎంత £ 


పశాంతంగా,  ఒడుదుడుకు లేకుండా =e 
4 


భూమి తిరుగుతూందో ! వటం - 7. ౮౨ (Lunik) 
₹ నూడ్య, 2 భూమి, తి అ్యూనిల్‌ త్‌జ్య్‌ 


/ సూర్యుని చుట్టూ తిరగడ మే కాకుండా, భూమి, తన చుట్టూకూడ తాను తిరుగు 

తూంది. వెంక శేశ్వర స్వామికి (మొక్కుకున్న వాళ్లు కొందరు, నేలమీద దొర్లుకుంటూ 
౧m ౧m 

ఫీధులలో పోతూంటారు. దొర్హడం అంజు వాళ్ల చుట్టూ వాళ్లు తిరగడం. అలాగే 

బొంగరం లాగ, భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టి తిరుగుతూంది. 





తూర్పునుండి పడమర దిక్కుగా నైలుపోతూంశు, భూమిమీద నున్న చెట్లు, 

ఇళ్లు పడమరనుంచి తూర్పుకు _ పోతూన్నట్టుగా రైలులో ఉన్న మనకు కనిపిస్తాయి. 
టం (A) యూ జాలి 

అలాగునే పడమరనుంచి తూర్పు దిక్కుగా తిరుగుతూన్న భూమిమీద నున్న మనకు, 

సూర్యుడు తూర్పునుండి పడమరకు వెడుతున్నట్టు కనిపిస్తాడు. ఇదే మనం రోజూ చూచేది. 

సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అ స్తమిస్తూంటాడు. చంద్రుడు, నక[శ్రాలు 

కూడా తూర్పునుండి పడమర శే వెడుతూన్నట్టు కనిపిస్తాయి. దీనికంతకీ భూమి పడమర 


HHA HII చాలు చచ చచ? WOH HIS 
9 


18 


Day & Night (Ratri & Pagalu) 
\ HRI IO OSIRIS KIRN SE | 


నుంచి తూర్పుగా దాని చుట్టూ అది తిరగడమే కారణం. భూమి తనచుట్టూ తాను ఒకసారి. 
తిరగడానికి పస్టుకాలాన్ని ఒక రోజు అంటాం. ఇలా తిరగడం వల్లనే మనకందరకూ 
రాత్రి, పగలూ కలుగుతున్నాయి. తన చుట్టూ తిరక్కుండా సూర్యుని న నం 
తిరుగుతూం కే, భూమియొక్క. ఒక సగం మై భాగం ఎప్పుడూ సూర్యుని వై పే తిరిగి. 
ఉంటుంది. అందుచేత ఆ భాగంలో ఎప్పుడూ 
పగలుగానే ఉంటుంది. (పటం 8). సూర్యుని 
'వై పు తిరిగి ఉండని రెండో పె భాగంలో 
ఎప్పుడూ రాత్రిగానే ఉంటుంది. అలా 
| కాకుండా భూమిమీద ఉన్న అందరికీ సమా 
| నంగా పగలూ, రాత్రీ ఉండడం కొటశే, 

భూమి తన చుట్టూ తాను తిరుగుతూంది. 





సూర్యునికి అంత వేడీ, వెలుతురూ ఎలా 
పుడుతున్నాయి అని తోచడం సవాజమే. |! 
సూర్యుడు. దేదీప్యమానంగా వెలిగిపోతూంటాడు. అతనివైకి కన్నె త్తి చూడలేము, 
పెద్దకొండలు, దూరమైనకొద్దీ చిన్నవిగా  కనిపించినశ్టు, భూమికి ఎంతో దూరా న్నున్న 
సూర్యుడు ఎంతో పెద్దవాడై నా, చిన్నబింబంలాగ కనిపిస్తాడు... ఇంతదూరా న్నున్నా 
మనకు కావలసినంత వేడి వెలుతురు ఇస్తూనేఉన్నాడు. సూర్యుడు మనకు దగ్గరగానే 
ఉంశు మనం ఏమైపోతామా అని ఆలోచించడానికే భయం వేస్తుంది. అందరం ఒక్కొ. 
సారి భగ్గుమని మండిపోతాం ! మహా బలశాలిమైన హనుమంతుడు, నూర్యబించాన్ని 
చూచి పదో పండనుకొని, తిందామని సె కి అంతరికంలోకి, ఎగిరాడట. కొంతదూరం 
వెళ్లేసరికి మూతికాలి ఎజ్జబడిందట. తిరిగి వచ్చేశాడట ! అందుకనే హనుమంతుని 
మూతి ఎట్బగా ఉందని పెద్దవాళ్లు కథ చెబుతారు. 


వటం - తి రౌ(లీ, వగలు 





సూర్యుడు లేకపోతే ఏమౌతుంది? అంతా చీకళూతుంది. భూమంతా జిల్లుమని 
చల్ల బడుతుంది. వర్తా లుండవు, పంటలు పండవు, చెట్లు, జంతువులు (బతకవు. అందుకనే 


వీ 
శల 


లె 


LC NA NA NA NA NA NAN 
పార షప లప పకపక ఏ 


న LaLa LE DEDEDE LED EDR LADLE La DL 
10 


యయ టయ కుటు 4 


19 








WHOIS RTI 


ఖీవకోటికంతా సూర్యుడే (ప్రాణాధారం అంటాం, ఇన్ని విధాల మనలని పోషించే 
సూర్యుణ్ణి, సూర్యభగవానుడు అంటాం, (పపంచంలో ఉండే వేడి, వెలుతురు, విద్యుత్తు, 
మొదలగు కక్తులన్నింటికీ సూర్యుడే కారణభూతుడని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. 
సూర్యగోళానికి ఇంతళ క్కి ఎలావచ్చింది అనే విషయం కొంచంగా తెలుసుకుందాం. 


సూర్యగోళం వై భాగం 6,000 సెంటు గేడు డిగీల వెడికలిగి ఉంటుంది. ఇంత 
వేడి భూమిమీద ేనికీలేదు. అంతవేడిని మనం సృష్టించలేముకూడాను. సూర్య 
గోళం మధ్యభాగంలో "రెండుకోట్ల నలభై లకల సెంటి గేడు డి|గీల - 2,40,00,000 6 
వేడి ఉంటుంది. ఇంత వేడి ఉన్నచోట పదార్థాలు గట్టిగాగాని, పల్చగాగాని, . గాలిగా 
గాని, ఉండడానికి వీలులేదు. అతి పల్పనై న ఏదో రూపంలో ఉంటాయి. సూర్య 
గోళంలో ఎక్కువభాగం హై[డొజన్‌ అనే గాలియొక్క పరమాణువులు ఉంటాయి. 
అంతవేడి కలిగిఉండడంచేత ఈ పరమాణువులు అతివేగంగా తిరుగుతూ, ఒకదాన్ని 
ఒకటి డీకొంటూ, అల్లకల్లోలంగా ఉంటాయి. శెండు హైడొజను పరమాణువులు 
వేగంతో డీకొన్నప్పుడు రెండూ కలిసిపోయి ఏకమైపోయి హీలియం అనే ఇంకోగాలి 
పరమాణువుగా మారిపోతాయి. ఇలా ఇంకోపరమాణువుగా మారడంలో అమిత మైన, 
వేడి, వెలుతురు, ఇతరళక్తులు పుడతాయి, ఇలాగ, నిరంతరం కోటానుకోట్లు హైడొజస్‌ 
పరమాణువులు, హీలియమ్‌  పరమాణువులుగా మారుటవలన విపరీతమైన శక్తులు. 
సూర్యవింబంలో పుడ తాయి. 

హైడొజస్‌ బాంబనేదాన్ని గురించి మీరు వినేఉంటారు. దాన్ని ప్రయోగిస్తే 
ఎంత పెద్ద పట్టణాన్ని ఐనా రూపులేకుండా సర్వనాశనం చేస్తుందనికూడా మీరు వినే 
ఉంటారు. హైడొజను బాంబులో జరిగే మార్పులే సూర్యగోళంలో కూడా, వైన 
సూచించినట్లుగా జరుగుతాయి. అందుచేత సూర్యుడు ఒక (బహ్మాండ మైన హైడె 
జన్‌ బాంబన్నమాట! దానికి తొమ్మిదికోట్ల ముమైలకుల మైళ్లదూరంలో మనం 
ఉన్నాంగనక |పమాదం ఏమీ లేకుండా హాయిగా (బతుకుతున్నాం ! 


న న ఫట + + చ ఛం చంచల 





Moon (Chandrudu) 
చందు ౩ 
ల 


రాత్రిళ్లు చందుడు (పకాశిస్తాడు. చెరువు ఒడ్డునో, నది ఒడ్డునో, సముద్రం 
ఒడ్డునో నుంచుని, నీటిమీద తళతళ మెరిశే చం[దకాంతిని చూస్తూంశే చాలా సంతో 
షంగా ఉంటుంది. చం[దకాంతిని వెన్నెల అంటాం. సూర్య కాంతిలాగ కాకుండా వెన్నెల 
చల్లగా ఉంటుంది. చం|దుణ్ణి హాయిగా చూడొచ్చు. సూర్యుని లాగ చందుడు 
స్వయంగా ప్రకాశించే వాడు కాడు, సూర్యకాంతి భూమిమీద పడుతూన్న శే చం|దుని 
మీద కూడా పడుతుంది. దానివలన చందుడు తెల్లగా కనిపిస్తాడు. చల్లగా (పకా 
శిస్తాడు. నూర్యకాంతి చందుని మీద పడి, చంద్రునిమీదనుంచి (పతిఫలించి భూమి 
మీదికి వస్తుంది. ఎండలో "పెట్టిన అద్దం మీదనుంచి సూర్యకాంతి |పతిఫలించి ఇంట్లోకి 
పడినళ్లే ఇదికూడా జరుగుతుంది, 


సూర్యుని లాగే చందుడు కూడా తూర్పునుంచి పడమరకు వెళ్తాడు. సూర్య 
బింబం ఎప్పుడూ గుం|డంగానే కనిపిస్తుంది. చం[దబింబం అలాకాకుండా, రోజురోజుకూ 
ఆకారంలో మార్పు చెందుతుంది. ఈ సంగతి ఇదివరకు మీకు తెలిసే ఉంటుంది. ఇలా 
కనపడే చం[దబింబంయొక్క_ ఆకార భేదాలను చం|ద్రకళలు అంటారు, (పటం-9). 


చంద్రబింబం గుం[డంగా, పూర్ణంగా కనపడిన రోజుని పౌర్ణమి అంటాం, ఆనాడు 
చంద్రుని కళ సంపూర్ణంగా ఉంటుంది. (క్రమంగా, రోజు, రోజుకీ బింబం తగ్గడం ఆరంభి 
స్తుంది ఇలా తగ్గి బింబం బాగా చిన్న దై పోయి శెండు మూడు రాత్రులు కనిపించదు. 
వాటిని అమా వాళ్య రాత్రు ళ్లంటాం. పటం-9 లో ఎడంవెపు చెభాగం చూడండి. 
అంతా చీకటి-చం[దబింబం కనపడదు. తరవాత రోజుల్లో సూర్యుడ స్త మించగానే పడ 
మర ఆకాశంలో చం[దవంక కనిపిస్తుంది. పటంలో ఎడంవై పు రెండోది. అమా వాళ్య 
తరవాత మూడు రోజులనాటి చం[దుడు అలా కనిపిస్తాడు. రోజుకీ రోజుకీ చం[ద్రవంక 
వెద్దదె అమావాళ్య తరవాత ఏడెనిమిది రోజులికి బింబంలో సగం' భాగం 'వెల్తురుగా 
ఉంటుంది. (పటం-ఎడం భాగం-మూడోది), 


BREUER జంటలు 
12 


21 


Phases of Moon (Chandruni Kalalu 








22 


Lunar Cycle 


భు... ముం మయి. 

పన్నెండు రోజులికి ఇంకా ఎక్కువ భాగం తెల్లగా ఉంటుంది. పటంలో నాల్లోది. 
సది పాను రోజులికి చం[దబింబం సంపూర్ణంగా గం(డంగా ఉంటుంది, పటం- కుడిచేపు. 
ఎవెబొమ్మ. పూర్ణిమ తరవాత మూన్‌ డు పటంలో కుడివేపు 'రండోదానిలాగ,, 


ఎనిమిదో రోజున, మూడో బొమ్మలాగ, పన్నెండోరోజున నాలుగో బొమ్మలాగ 
బింబం [కమంగా తగ్గిపోయి కనిపిస్తుంది. సది పూనురోజులికి కళలు శూన్యం అయిపోయి 


న న 
నో ఇ 


వో ~ 
A aN 
\ 
0 i 
3D \ 
/ గె 
ర + గ 
© / © PON \ 
/ \ తా బౌ | 
0 | \ ఖ్‌ ళ్‌ న | 
z= అ € ౯ త్న p> | 
{ 
x ' | "— అసో / 
\ గీ 
0 ఓ వ్‌ Ne: జో / 
న ( / 
(] \ / 
Nn i 
NX of 
x # 
స్నో yin 
ట్‌ వ DEES Pls aii 
వ టీ 9-10. 


అమావాశ్య మళ్లీ వస్తుంది. ఇలాగే ఎప్పుడూ తిరిగి తిరిగి అమావాశ్య, పూర్ణిమ వన్తూం 
టాయి. చంద్రబింబం తగ్గినప్పుడు, సెరుగుతూన్న ప్పుడు చూచి దాని ఆ కారాలు నోటు 
బుక్కులో బొమ్మలు (వాసుకోండి. పటం 9 లోని చందకళలతో పోల్చి చూచుకోండి. 
చం[ దకళలు ఎందుకు మారుతుంటాయో తెలుసుకుందాం. 


3 


RRR RII RRR NH 
14 





23 


Indra Dhanus/Rainbow (Seven Colours) 





9 


wos, Roma) 
‘ 


24 


Sunrise and Sunset 





25 








WHER 


4-10-59 తేదీనాడు రప్యావారు ఇంకో గోళాన్ని, రాకెట్లద్వారా అం 
'రాళంలోకి విసిరోరు.. అది చం[దగోళాన్ని చుట్టి తిరిగింది. ఊకో. ఫొటో గాపులు 
ల్రీసే యంత్రాలు అమిచ్చారు. వాని సహాయంతో, మనకు కనబడకుండా ఉంటూన 
చంద్రుని వెనక భాగం- అవతలి అర్జభాగం-యొక్క. ఫొటో|గాఫు తీయబడి, "బలివిజన్‌ 
ద్వారా _భూమిమీదకి పంపబడింది - పటం 18 చూడండి. దానిలో  చం[దమండలం 
'వెనకవై పు ఫొటో గాపు, రష్యావారు [పచురించింది ఉంది. చం[దుని వెనుకభాగం - 
12 పటంలోని చం|దబింబంలాగ కాకుండా - ఎత్తుపల్లాలు లేకుండా చదునుగా ఉంది. 


ప న న ర న HW న WE WS 
20 


వ 


26 


Stars [Pole Star(Dhruva Nakshtra) and 52013650! Mandala (Seven Stars)] 


నక్షత్రాలు 


నత తాలన్నీ స్వయంగా (ప్రకాశించే గోళాలు, సూర్యుడుకూడా, ఒక నతత్రమే. 
అన్ని నవశ్రాలకంచు చాలాదగ్గరగా ఉండడంచేత సూర్యుడు తక్కిన నత తాలకంశు 
సెద్దబింబంతో కనిపిస్తాడు. నతాలు కొన్ని విడివిడిగాను, కొన్ని గుంపులు గుంపులు 
గాను ఉంటాయి. గుంపులుగా ఉన్న నకశ్రాలు చిత్రమైన ఆకారాలతో ఉన్నట్టుం 
టాయి. ఈ నకతాలలో ముఖ్యమైనవాటిని గురించి తెలుసుకుందాం. 


నత్తమువీ మండలం: రాత్రి 9గంటల 
"వేళ, వేసవికాలంలో, ఉ _త్తరదిక్టుగా ఆకా 
శంవెపు చూస్తే న వేముషుల గుంపు 
కనిపిస్తుంది. అందులో ఏడు పెద్దనక[తా 


లుంటాయి, (పటం 14). ఇందులో 6వ 


నళ తానికి వళిష్టుమహర్షి పేరు పెట్టారు. 
దానికింద కనపడీ కనపడనట్టు ఉండే చిన్న 


నత తానికి అరుంధతి అని "పేరు. అరుంధతి : 


వశిష్టుని భార్య. కంటిదృష్టి బాగా ఉన్న 
వాళ్లకి కాని అరుంథ తి కనపడదు. 





నోటం లొ, బి్యితలిఖండీ, 





వటం 14. నవ్తయివీ మండ లం-(ధుత్రుథు 


చెండ్లిండ్లలో వశిష్టుని, అరుంథతిని పుకె 
హితుడు పెండ్లి కొడుక్కిచూపిస్తాడు. బుషు 
లలో వశిష్ట చాలా గొప్పవాడు. అరుంథతి 
మహాపతి వత. ఆ పుణ్యదంపతులు ఒకరిని 
విడిచి ఒకరు ఉండరు. వధూవరులు వారిలాగే 
ఉండాలనీ, చారి" ఆశీర్వ చనాన్ని పొంది చిర 
కాలం వరిల్లాలనీ "పెద్దల అభిిపాయం. 


న ర న న న R న ITSO IY OOD Ud 


21 


27 


Pole Star(Dhruva Nakshtra) and 52012650! Mandala (Seven 543/5) 
SIN న 


BHARATI SS 






ఆకారంలో, ఈ స_ప్తబుషి మండలాన్ని పోల్చుకున్నారు. ఇంగ్లీషువారు నాగలిలాగుంది 
అన్నారు. అమెరికావారు గరిశులా గుంది అన్నారు. పటం 14 లోని 1, 2,9,0 
నత తాలు గరిశుచిప్ప అని 5, 6, 7 నత[తాలు "కాడ అని వారు భావించారు. 


శీ 
7 
జ్ర 
x Se గళ్ల 
శ్లో MTT | i 
4 ~ Ray: గి \ 
2 ఖ్‌ గ్లో \ న న -—- Se గ 1 
¥ ౮ Nee: te) న 
స గ | *- 
. 2 ‘i 
¥ | 2 
(A ! క. 
శ | ల్‌ ట్ట న 
x | 
క్ట | IX XK 
గ్‌ | i x / 
x 2 ’ 
x i లా, ష్‌! / 
X i re XK 
ఇ | 7” \ 
x i జే \ 
\ లో \ 
ge | ల \ ల 
6, ॥ లో * 
xX | న్‌ \ 
ia / ల న్య 
\ ( "a | 
ఇ ళీ ల ఎస న 
NN i ప గ 
షీ జ జి 
! షి 


వటం 16. (భువోనోకి (తోం, 
(్రువనోక్షతయు =. స ప్రబుషులలోని రెండో (2) చుక్కనుంచి మొదటి (1) 
చుక్కగుండా ఒకగీత క్రిందికి గీస్తే, అది ఒకచిన్న నకు[త్రాన్ని పోయి కలునుకుంటుంది. 


దానిపేరు (ధువుడు-|[ధువనకుత్రం. స_ప్పబుషి మండలం ఆకాశంలో ఎక్కడున్నా 
91 నజు|తాలమీదుగా గిదినగీత (ధువనత తాన్ని చూపిస్తూనే ఉంటుంది. (ధువ 


HARRAH 
22 


28 


Pole Star(Dhruva Nakshtra) and Saptarshi Mandala (Seven Stars)(Continued) 


నత తాన్ని ఇంగ్లీ షులో పోల్‌ స్టార్‌ (Pole Star) అని, 2, 1 నక్మతాలని పోయింటర్సు 
(Pointers) అని అంటారు. పటం 16 చూడండి. 

వై శాఖమాసంలో (మే నెల) రాతి తొమ్మిది గంటలకి స ప్తబుషి మండలం 
చూడండి. (పటం 17). మొదటి నతత్రం, ఒకగోడ అంచుకు తగుల్తూ కనబడేచేట 
నుంచుని, ఆ చోటు గుర్తు పెట్టుకోండి, (పటంలో కుడిభాగం). మూడురోజుల తరవాత 
గుర్తు పెట్టుకున్నచోట నుంచుని రాత్రి 9కి చూస్తే మొదటి నకతుత్రం గోడ అంచు 





వటము 17. 


దగ్గిర కనిపించదు. గోడ వెనక్కు కొంచం దూరంలో కనిపిస్తుంది. పటం 17 లో ఎడమ 
భాగం చూడండి. ఇలాగ రోజురోజుకీ కొంచం కొంచంగా గోడ వెనక్కి, ఎడమవై పుకి 
స_ప్పబుషిమండలం జరుగుతూంటుంది- తూర్పునుంచి పడమరకు.అలాగ ఒక సంవత్సరం 
అయేటప్పటికి, మళ్లీ వైశాఖమాసంలో ర్యాతి తొమ్మిదిగంటలకి గుర్తు పెట్టుకున్న 
Mm 6 | అం, ల 

చోటులో నుంచుని చూస్తే గోడఅంచును ఆనుకొని స్ప్తబుపి. మండలం కనిపిస్తుంది. 

ఇంకోవిశేష 'మేమిటంశు, భూమి రోజుకోసారి తనచుట్టూ తాను తిరుగుతుంది 
గనక, సూర్యుడు, నక్షత్రాలు రోజుకోసారి తూర్చునుంచి పడమరకి తీరుగుతూ కని 


ఉల? HHI చచార 0ాాాంంం యచచట 
23 


29 


Pole Star(Dhruva Nakshtra) and Kanya?Virgin Rasi 2012 Rishis, Stars: Swati & Chitta 


నతన నన LHL LHL HLL aaa Lana La Lea DRL 





బాగామెరిసే నకత్రం' ఓకటి కనిపిస్తుంది, ' చాన్ని స్వాతి అంటాం. ఇది కొంచం 
ఎరుపుగా పగడంలాగ ఉంటుంది - (“స్వాతీ పవాళం ఏకం”). స్వాతినుంచి ఇంకో 
అంతదూరందాకా (పటం 21 లో) వంపును పొడిగిస్తే ముత్యంలాగ  శెల్లగా ఉండే 





వటయము 20. 


ఒకనకుత్రం ఉంటుంది. దాన్ని చిత్త అంటాం - (“చిత్తామౌ క్రిక మేకం”). చిత్తకి 
కిందుగా పడమరవై పున ఎనిమిది చిన్ననతతా లుంటాయి, ఇవన్నీ చేరి Y అనే 
ఇంగ్లీషు అక్షరాన్ని తోక వై కిపెట్టి (వాస్తే ఉన్నట్టుంటాయి. ఈ నక[తాల గుంపుని 
కన్యారాశి అంటాం. వీటన్నిటిని పటం 21 లో చూడవచ్చును. ఈ ఆకాశ పటాన్ని 
'నెత్తీిముద కెత్తి ఉత్తరముఖంగా తిరిగి పటంవై పు చూడండి. పటంలో [కిందగా ఉన్న 
నకు[తం (థువుడు, అది ఆకాశంలో ఉన్న (థువుడువై పు చూపిస్తుంది. ఆకాశంలో 
ఉన్న స_ప్పబుషులు, స్వాతి, చిత్త మొదలై న విశేషాలన్నీ పటంలో కనిపిస్తాయి. 


న న న 


Cr 
న్‌ 
«te 
త్య 
ts 
పట్రా 
wt 
Ru 
xt 
వం 
వే 
te 
వై 
న 
న 
నే 
న 
సన 
షే 
«ts 
wm 
మ 
3 
” > 
sts 
“ 
ste 
పాసా 
ste 
జ్యా 
వ 
నో 
3 
న 
«te 
లా 
న 
We 
జో Cla 


30 


Pole Star(Dhruva Nakshtra) and Kanya?Virgin Rasi (62013 Rishis, Stars: Swati & 


Chitta)(Continued 


క్షా 


j= 





అకాళనడుం 1 


నటం 21, 


31 


Kanya (Virgin) 


WAH IHAARIIHAAS AAR RAE 
కోన్మారాళి *- పటం 22 లో తొమ్మిది నక తాలున్నాయి. పటం 21 లో ఉన్నవే, 
వేరే (వాసి చూపింపఒడ్డాయి. వైనున్న, 9 అంకెగల నథత్రం చిత్త, ఈ తొమ్మిది 





వటము లితి. తస్యా "వటము 22. శోన్మాంరాళి, 


నత శ్రాలనీ కన్నెపిల్ల ఆకారంలో ఉన్నట్టు మన పెద్దలు భావించారు, పటం 28 చూడండి. 
bas నత తాలు కుడికాలులోను, 4, 5 లు ఎడమ కాలులోను, 8 బొడ్డుదగ్గర. 6 కుడి 
అరచేతిలోను, 8 ఎడమ అరచేతిలోను, 7 గుండెదగ్గర, 9 తలమీద ఉన్నాయి. చిత్త 
అన్నింటిలోను కాంతివంతంగా ఉంటుంది. ఈ కన్యను దివ్యకన్య అని, పార్వతీదేవి 
అని, దుర్గ అని, కాళి అని వర్ణించారు మనవాళ్లు. ఈ కన్యే కోమట్లు కొలిచే 
కన్య కాపర మేశ్వరీ దేవి. ఈమె కుడిచేతిలో పొట్టనిండా గింజలుగల ధాన్యపు వెన్ను 
ఉన్నట్టు చి(తిస్తాము. 


WIAA IRA న Darbar barna hah 
wm “26 : ఉష 


32 


Hastha (Hand) Rasi 
న న న 


వై(తమాసంలో  ర్యాత్రి 7,8 గంటలకు తూర్పున కన్యారాశి కనిపిస్తుంది. 
ఆషాఢమాసంలో - అంశు తరవాత మూడుమాసాలకు , రాతి ' 8 గంటల వేళకే 
నె_ర్తిమిద ఆకాశంమధ్యలో కనిపిస్తుంది. ఇంకో మూడు మాసాలకి ఆశ్వీయుజమాసంలో 
సాయం|తానికే అ_స్తమిస్తుంది. అంశే ఆశ్వీయుజంలో సూర్యునితో అ_స్తమిస్తుంది. 
సూర్యునితో ఉదయిస్తుంది. "రెండూ ఓచోటనే ఆకాశంలో ఉంటాయి. అందుకని 
సూర్యుడు క న్యారాశిలో ఉన్నాడని అంటాము. ఈ రోజుల్ని కన్యామాసం అని 
అంటాం. ఈ మాసంలోనే ధాన్యాలు పండడం ఆరంభిస్తాయి. ఇది సూచించడాని కే కన్య 
చేతిలో ఛాన్యం వెన్ను చూపించడం. 





వటము 24. వాస్త. 


వాన్తః- పటం 21లో చిత్తకి కొంచం దమీణంగా ఐదు నక్షత్రాల గుంపు 
ఉంటుంది. వీనిని పటం 24లో చేశే చూపించాము. ఈగుంపును హస్త నమ్మతం 
అంటాం. వీటిని అరచేతి మండలాగ ఉన్నాయని భావించవచ్చు - హ_స్తంలాగ ఐదు 
(వేళ్లూ (వాసి వానిలో ఈ నమ్యతాలను చూపిస్తాము. పటం వళ లో చూడండి. 
HHH BBB 


» 


Makha and Pubba Stars (Simha/Lion Rasi) 
WROD 


ఇంతవరకు స్వాతి, చిత్త నతశ్రాలని, కన్యా, హా_న్హ గుంపులని గుర్తించాము, 
ఇంకా కొన్నింటిని స_ప్పబుషి మండలంద్వారా పటం 21 లో గు _ర్హించవచ్చు. 


మభి*- పటం 21లో న స్తబుషులలోని 4 నకత్రంనుంచి లి నమతంగుండా వై కి 
ఒకగితగీ స్తే పటానికి ఎడమవైపున, పడమర దిక్కున ఉన్న తళతళమెరిసే ఒక నత. 
(తాన్ని చూపిస్తుంది. వెశాఖ మాసంలో రాతి తొమ్మిదిగంటలకి దీన్ని బాగా 
గుర్తించవచ్చును. ఈ నత తాన్ని మఖ అంటాం. దీనితోపాటు కిందిభాగంలో మిల 
మిలలాడుతూ 4,5 చిన్న నక తాలు కనిపిస్తాయి. ఈ నత తాలు ఐదూ సవారి 
బొంగులాగ, కొడవలిలాగ కనిపిస్తాయి. “మఖాందోళి కాపంచా” (ఆందోళిక అంటే. 
సవారీ). కొడవలి పిడివద్ద మఖనతుత్రం ఉంటుంది. ఈ నక తాలగుంపునుకూడా మఖ 
నక[తం అంటాం, wos స్వాతికి ఒకగీతగీ స్టే (పటం-21) మఖకు దగ్గిర భాగంలో 
గీతనంటి నాలుగు చిన్ననత[తా లుంటాయి. పడమరవై పున ఉన్న ఆండింటిని 
పుబ్బ అని, తూర్పుగాఉన్న రెండింటిని ఉ త్తర అని అంటాం, పూర్వ ఫల్లుణి 
ఉత్తరఫల్గుణి అని వీనికి పూ _ర్తి పేర్లు. 


నీంవారాళి :. మఖ నవ తాలను, పుబ్బ నత 
(శాలను, ఉత్తరలో కాంతిగాఉన్న నత 
(తాన్ని చేర్చి చూస్తే సింహం ఆకారంగా 
ఉన్నట్టు ఉంటాయి. వీటిని సింహ రాశిఅంటాం 
(పటం-26). పటం-2'/లో, పటం 21 లోని 
స_ప్పబుషులు, మఖ, సింహరాశి నత్యతాలు 


ఉన్న-భాగం వివరంగా  చూపింపబడింది. 





వటం 2X6. నింనారాళ. 


శ్రునోల్లంను ః- స ప్పబుషులలో శి నతత్రంనుంచి 2 నకతంగుండా గీసినగీత పడ 
మరగా ఉన్న రెండు కాంతివంతమైన నజ|తాలని చూపిస్తుంది. వీనిని పునర్వసు నత తా 
లంటాము, (పటం 21), ఒకొ_క్క_దానికి పడమరగా నాలుగు చిన్న నక తాలు 
ఉంటాయి. వీటిని మిధునరాశి అంటారు. తూర్పు తలగా భార్యాభర్తలు ఉన్నట్టుగా 
ననన CHAAR 
30 


34 





Gemini Twins/Mithuna Rasi On the Downside of Pole Star (Dhruva Nakshatra 


34. 


Err 40404040 + 4 చ Ra Ti Tan arc tA A HN H 


వ్యాస 


3302303 


న్యా 


ల్‌ os Ey we en ప? ort (1 
గాలించి అలా పేరు పెట్టారు. ఈ నమ్మ ఈ ల): NNT MO 26 5 చూపింప 
ఖ్‌ o) 


యు. పటం 29 లో మిధునం ఆ కారంలో ఈ నత తాలు చితి పః బడ్డాయి, 


ణు 
జ 
వ 
U 
' 


ఇ ణీ 


ht OE 


+4 





: US మ ఆకు నమ న లు తళ. ర 
(పపంచాని క 0త9 తలీ తంట అలు జు Bis యిం యిళరు ల అకి యిట(ధుంణు యుగ 
© 


y 


దంపతు లని మన పెదలు భావించారు, వలపిల లు ఇద్దరు ఒకరి పక్కన ఒకరు 


౧ ౧౧ జ 


ఏన్నటుగా ఈ కష గుంపుని వాళి స భావించారు. జమీని (GEMini-Twins 
లు 


\ 


వలలు) అని ఈ రాశినివారు పిలుస్తారు 
'తళంవ :- పటం 21 లో హా స నత! తాలక నాగా ద&ిణంగా శిలువ (Cr055) 
(ye Ow ఏ= ౦ ఊఉ. ల _ గాలు [. అం బె ఓ ర్‌ 
వంటి ఆకారంలో నాలుగు నవ తా లున్నాయి. ఐటిని | తిశంకు నత తా లంటాం 


J బా సతులు ది సదరన్‌ (కాస్‌ (The Southern Cross) అని దిన్న ౦టారు. 
టం 2 


35 


G 


emini Twins/Mithuna Rasi On the Downside of Pole Star (Dhruva Nakshatra)(Contiued 





A NA NA NA NE NA NA NE NE | 


న HNN 

స్వర్గంనుంచి తో సే_స్టే తల|క్రిందుగా త్రిశంకు పడిపోయాడని మన పురాణాల్లో 
ఉంది. ఈ నాల్గు నమ్యతాలను తల కాయగాను వానికి ద&ీణంగా ఉన్న *చిన్న నమా 
లను (త్రిశంకు కాళ్లుగాను అనుకోవచ్చు. జూన్‌ నెల |పాంతంలో దిక్చ[క్రం దగ్గర ద&ిణ 
దిక్కుగా |తిశంకు కనిపిస్తాడు. 






వటం 29. మిధునాకారం,. వదం వతి. మిధునరాళి. 
వాయబిజయొలు :-(తిళంకుకు తూర్పుగా వజాల్లా మెరిసే నవ్మతాలు రెండున్నాయి 

(పటు 21). వీటిపేరు జయుడు, విజయుడు. ఇవి జూన్‌ మాసంలో దిక్చ[కం వెకి 

బాగా వస్తాయి. తరవాత [కిందికి దిగిపోయి కనిపించవు. డిశంబరునెల ఆఖరివారంలో 

22 తేదీ పాంతాన్ని సూర్యోదయానికి పూర్వం తూర్పున ఇవి ఉదయిస్తాయి.. 

డిశంబరు 22 నాడు ఉత్తరాయణ పుణ్య కాల మని తెలిసికున్నాము. సూర్యుడు, 

వైకుంఠ ద్వారం తెరుచుకుని, (ఉత్తరద్వార మే వైకుంఠ ద్వారం) ఉత్తరానికి (పయాణం - 

* పటంలో చూపబడలేదు. 


నా 


నవల వన వన పన వ్‌ వట వడ వాన్‌ వల ఎఎ ఎల ఎల ఎల ఎఎ ఎట వట వట వాట ఎట ఎట ఎల పట వల వట ఎత వడ వని NE వెట్‌ వట వ ఎట ఎ! 
ఖర షం ఫస ల ప్ర ఫర 9కు ఏ9 ఏట ఫర హహ ప ఫర ఫా వ ఎప ఫూ చ ఏ9 నప లా తపు ఏవ ఏక ఏ టక ఏ హహ ఏ సస ఎ; 


CE 


36 


Vrisghika Rasi (Anuradha, Jyeshta & Mula) 
సాగిస్తాడు. an? మనలనందరిని పోషించి wae "తెలుసుకున్నాము. 
సోీసించేవాడు మహావిష్ణువు. వై_ కుంఠంలో ఉంటాడు. ' ఆయనే సూర్యనారాయణ 
నూరర్తి ఆయన ఉ .త్త్రరచ్వాశాన్ని. "తెరుచుకుని వె కుంఠానికి జై_లుదేశే ముందు 
అనగా డిశంబరు 22 తేదీనాడు, సూర్యోదయానికి పూర్వం జయ విజయులు తూర్పున 


ఉదయిస్తారు.. ద్వారానికి ముందుండేవారు ద్వారపాలకులు గనుక , జయ విజయుల్ని 
వె కుంఠ ద్వారపాలకు లని పురాణాలు చెబుతున్నాయి. 


వృళ్ళికరాళి :- వె వె శాఖమాసంలో రాతి పదిగంటల వేళ తూర్చుదిక్కున కొంచం 
దఉణంగా తేలు, ఆ కారంలో ఉన్న నత్తం గ సులభంగా గుర్తించవచ్చును, 





వటం తీ. వృళ్చీకం, వటం, లీ0. వృళ్ళికరాలి, 

(పటం 80). ఈ గుంపులో మూడుభాగా లున్నాయి. అనూరాధ, జ్యేష్ట మూల అని. 
తల భాగంలోని 1, 2, 8 నక్షు[తాలకు అనూరాధఅని, 4, 5, 6 లకు జ్యేష్టఅని, 7,6,9, 
10, 11 లకు మూల అని, పేర్లు. వీటన్ని టిలోను 5దో నకత్రం చాలా పెద్దది. ఈ నవ తా 


WOOO 
33 





37 


Jyeshta (11 stars : Scorpion /Vrischikam) (Inverted Umberella shape) and Mriga Sisha 


Orion/Kalapurusha) (Cat Shaped?) 








ర ర న న ర REE OF LEE 
న్నొక్క-దాన్ని కూడా జ్యేష్ట అని అంటాం, ఇది ఎజ్జుగా 'మెరున్తూంటుంది. ఈ పదకొం 
నత తాలగుంపుని వృశ్చికరాశి అంటాం. ఈ రాశి బాగా మెరుస్తూ కనిపిస్తుంది. జ్యేష్ట 
మాసం వచ్చినతరవాత సూర్యాస్తమయం అయిన కొద్ది కాలాని కే ఈ రాశి తూర్పు 
ఉదయిస్తుంది. రాత్రి ఎనిమిదిగంటలకు తూర్పుదిక్కున నిటాక్కునుంచుని కనిపిస్తుంది 
రాతి ఒంటిగంటకు ఆకాశంలో అడ్డంతిరిగి పడమరతలగా పడుకున్నట్ట్లుంటుంది. "తెల్ల 
G బ ౧ 

వారగట్ల తల[కిందుగా అ_స్తమిస్తుంది. | 
అనూరాధ, "జ్యేష్ట నత తాలు ఆరు కలిసి గొడుగు ఆకారంలో ' ఉంటాయి. 

'జ్వీవ్ట మూడునవ తాలు గొడుగు కామలాగ అనూరాధ మూడు నత తాలు గొడుగు 
వై భాగంలాగ ఉంటాయి. “అనూరాధా, 'జ్యేస్టా ఛ|తాకారం |తీణి” అని మనవాళ్లు 
వర్ణించారు. పటం తి1 లో శేలుకు తలభాగంలో అనూరాధ నకత్రాలుంటాయి. పొట్ట 
భాగంలో జ్యేష్టనమతా లుంటాయి, శేలుకొండీ చెకిఎ_త్తి వంకరతిరిగి ఉన్న తోక 
భాగంలో మూలనత తాలు ఉంటాయి. 


ఇంతవరకు వేసవికాలంలో కనిపించే నక తాలగురించి తెలుసుకున్నాం. ఇంక 
శీతా కాలంలో కనబడేవానిగురించి తెలుసుకుందాం; 


కొలశ్రుడువ మండలం :- మార్గశిర, పుష్య, మాసాలలో (డిశంబర్‌ , జనేవరి) రాత్రి పడే 
టప్పటికి, తూర్పు ఆకాశంలో మెరుస్తూ పెద్దనజ[తాలగుంపు కనిపిస్తుంది. ఇది రాత్రి 
పది, పన్నెండు గంటలకి అకాశ మధ్యాన్ని ఆక్రమించుకుని ఉంటుంది. (పటం .శి2). 
ఆకాశంలోని అన్ని నకతాల గుంపులకంశు ఈ గుంపు మిక్కిలి ఆకర్ష ణీయంగా 


ఉంటుంది. ఈగుంపుకి కాలపురుష మండలం అనిపేరు. పాశ్చాత్యులు దీన్ని ఒరయన్‌ 
(Orion) అంటారు. 


ఈ గుంపులో చాలాభాగా లున్నాయి. 
1. చై భాగంలో తలలోఉన్న మూడునక[శ్రాలని, 1 అంకె గుర్తు గలవి. మృగశీర్ష 


నకతాలు అంటాం. ఇవి పిల్లి పాదం ఆకారంలో ఉంటాయి, 


WWII IIS TI WHR I IIS NW IN IRON NR WE 
34 


38 


Betelgeuse, 8611301 Rigel, Orion’s Sword, Orion’s Belt, 52100 (6406402313) & Sirius Hunter 
TRIO న 

బి, అర్జి - (B౭181g౭18౭) - కుడిభుజంలోని నతత్రం. పగడంరంగులో మెరిసిపోతూ 
హుటుంది.. ఈ బెటల్‌ గాజ్‌ అనే నతశతానికి అరభ్బీభాషలో చంక అని అర్థం. ఒరయన్‌ 
కుడిభుజంలో ఉంది. వేదాలలో మన 
టుషులు దీన్నే “బాహు అన్నారు. 
అందుచేత హిందువులు, అరబ్బులుకూడా 
ఒకలాగే దీన్ని భావించారు. మృగయుని 
(వేటకాని) భాహువు, మృగయుని శీర్షం. 
(తల) మృగశీర్ష, మృగయుడే "కాల 
సురుషుడు, ఒరయనూకూడా. . 

drm  ర్థికేయ (Bellatrix) ఎడమ 
గుజంలోని నవత్రం. 

4. రాజ (Rigel) ఎడమపాదం 
దగ్గర ఉంది. x 





5, 6, 7, కటిబంధం (పటకా) నడ 
(తాలు మూడు. (Orion’s Belt) కాల వటం తిజి, కాలవ్రుడువమంణీ లం, 
ఫురుషుని నడుం భాగంలో చిన్న వ([జాలలాగ మెరుస్తూ ఉంటాయి. వీటిని “పాళుపత 
బాణం” అని అంటారు. పల్లిపజలు “గొల్ల కావిడి అంటారు. 

8,9, 10. క త్తిలాగ పటకానుండి వేలాడేటట్టు ఉండే మూడు నవ తాలు, 
(011019 Sword). 

11. కా_ర్తవీర్య (52h) కుడిపాదం దగ్గర నత్మత్రం. 

12; లుబ్బకుడు - వేటకాడు. (Sirius) సిరియన్‌ , కుడిపాదానికి (కిందుగా తూర్పున 
ధగధగ మెరిసిపోతూంటుంది. 

ఆకాశంలోని అన్ని నతతాలలోను ఇది కాంతివంత మైనది. 'వేటకానికి వెనకాల 
కుక్కలు వెంబడించడం లక్షణం, అందుకని వేటకాని కుడికాలు (క్రిందుగా ఉండే లుబ్దక 


LESTE EIR RI HH 
35 


PY 


39 


Kalapururusha (Dog Star Group) Ardra & Mriga 512 
HE WRN WN NNR NNR NNN 













నవ తాన్ని, కూడావచ్చే కుక్కలగుంపుకు ' మొనగాడుగా భావిస్తాం, దీన్ని పా 
త్యులు ది డాగ్‌ స్టార్‌ - (The Dog Star) అంటారు. దీన్ని మనవాళ్లు మృగవ్యాధు డ 
కూడా అంటారు. . 

'కాలపురుష మండలంలో బాగా కాంతిగా ఉండే నక[తాలు పడున్నా 
2,8,4,5,6,7,15 అంకెలు కలవి. ఆర్టీ ఎజ్జిగా పగడంలాగ ఉంటుంది. తక్కిన వనీ 
నిర్మలమైన లేతనీలి కాంతితో ఉన్న వజాల్లాగ మెరుస్తూంటాయి. 
జు. జూకా 7 లేదీనాడు సూర్యుడూ, మృగశీర్త్ష 

/ . . నత్తం ఆకాశంలో దగ్గరగా ఉంటాయి. దీన్ని 
సూర్యుని మృగశిరా (ప్రవేశం, అంటాం. అప్ప 


// 
1% 


రంగు కల చిన్నచిన్న పురుగులు పొలాల్లో 
తాయి. వీటిని ఆర్ట్రపురుగు లంటారు. 





| ఆర కారీ లో సూర్యునితోపాటు ఆర్షికూ 
ధి) సే 6) 
అ_స్తమినూ ఉంటుంది. అప్పటినుంచి ఆరునెలల 
తరవాత జనవరిలో సూర్యుడు అ _స్తమిస్తూంళే, 
ఆర్ట తూర్పున ఉదయిస్తూంటుంది. దీన్ని అర్దా) 
దర్శనం అంటారు. చిదంబరంలో ఆనాడు గొప్ప 
ఉత్సవం చేస్తారు. శివుని మూడోకన్ను - ఫాల 
నేత్రం - అగ్నికణంలాగ ఎజ్లగా మెరున్తూంటుం 
6౨ జాని 





దని. పురాణాలు చెబుతాయి. ఆన్టా? నక[తం 


వటం 'తీతి. కాలవుడుముడు. శిసని మూడో కన్ను అని. భావిస్తాము. 


న జ ప లపల న పు ప లు పు లప భవ క న న క స 
36 


40 


Ardra, Lubdakudu & Procyon 
WARCRY 


NIN 7h ₹4 

కాలపురుష మండలంలోని నత తాలను బట్టి ఇతర నత। శాలను కొన్నింటిని 

గు రించవచ్చు. పటం-లి4 చూడండి. ఆకాశ మధ్యంలో కాలపురుష మండలం ఉన్నట్టు 

శీ గా యువీ టి ww Rar అల 

ఈ పటంలో చి తింపబడి ఉంది, ఆర్ష, లుబ్బక నత తాలని కలుపుతూ గీసిన గీతమీద సమ 

ప D౨ bs 

గుజ |తికోణాన్ని సిర్శి స్టే, ఆర్ష), లుబ్బకుడు రెండు కోణాలలో ఉంటారు. కాంతిగల 
| ( లావ ద: ౧ 

రో వకుత డో కో తో ఉంటుంది. దాని పూర(ంశాొ(నం అంటాం 

05 నళ (9 మూ co; ముంది. చాబ్న ఇ ర్వా వnగం అంటా ౨. 

జా లి ల్‌ “« నొ క్ష 

ఫా శ్చాత్యులు (పో క్యాన (Procyon) అంటారు. పూర్వశ్వానం అన్నా, లట; 





వటం లీ4. అకాళ్‌ వటం 440 


(పో క్యాన్‌ అన్నా ఒక శు. పెద్ద శ్వానం. అయిన సిరి కున్‌ కు పూర్వదిక్కున-తూర్పున 


క (త 
ఉండడంచేత ' అలా పేరు పెట్టారు. లుబ్బకుని. నుంచి పూర్వశ్వానానికి గ్‌ 
రానికి వంపుగా పొడిగి స్తే పునర్వసు నత| తాలను, మిధునరాళిని చూపిస్తుంది 


న WOOO RR న న IH 
37 


41 


Rohini Stars 


MME. HANBE PIT IIA TI AEE BT rr TTT TT PT 








లుబ్దకుడు, పూర్వశ్వానం, పునర్వసు నత తాలు దతిణాన్నుంచి ఉత్తరాని 
కాంతిపుంజ మైన ఆకాళదీపాల తోరణంలాగ ఉంటాయి. 
లుబ్బకుని నుంచి కాలపురుషుని ఎడమ పాదంలో ఉన్న 'రాజనవశ్రానికి వంపుగ 
గీత గీసి ఉత్తరానికి పొడిగి స్టే అది పడమరకు ఉన్న రెండు నత్మత గుంపుల; 
చూపిస్తుంది. 
మెదటో గుంఖు రోపొణి :. ఇందులో ఐదు నతతా లుంటాయి. వీనిని బం 
'ఆకారంలో ఉన్నట్టు అనుకోవచ్చు. “రోహిణీ fia 
శకటం పంచ” (శకటం అంక బండి) అని మన 
వాళ్లు అన్నారు. పటం-ల85 చూడండి. ఈ నత 
(తాలన్నిటిలోనూ కాంతిగా ఉన్న 1 అంకె ౧ 
గల నకత్రాన్నికూడా రోహిణి అని అంటాం. 
లుబ్బక నతత్రం, గొల్ల కావిడి-పాశుపత బాణ- 
నకతాలు ఒకే గీతలో ఉంటాయి. పటం-లి4, 
పటం-లికి చూడండి. కాలపురుష మండలానికి 
మాయామృగ మండలమని ఇంకో పేరు. 


మృగ వ్యాధుడు వదిలిన బాణం గొల్లకావిడి నత తాలని మధ్యగా దూసుకుని 
రోహిణివై పుగా వెడుతుంది. ఈ బాణం మాయామృగాన్ని శకెండింటిగా చీల్చి వేస్తుంది. 
మాయామృగం రోహిణిని వెంటబడి తరుముకు వెడుతూంశు మృగవ్యాధుడు మాయా 
మృగాన్ని బాణం వేసి ఆెండింటిగా చీల్చిపా'రేశాడని ఒకకథ ఉంది. 


స్వాతి, జ్యేష్ట, ఆర్ద్ర) నమ్యతాలలాగ రోహిణికూడా కొంచం ఎట్టగా ఉంటుంది. 
అ 0౧ వే 


ర్‌ త్తిక్‌ నక్షతాలు : పటం--84 లో రోహిణికి ఉత్తరాన్న, కొంచం పడమరగా 
జిగజిగమని మెరిసిపోయే నత తాలగుంపు ఉంది. ఈ గుంపుని కృత్తిక నత్యతాలు 
అంటాం. ఆరు బాగా కనిపిస్తాయి. షట్టృత్తికలు. ఇవి మంగలక త్తి ఆకారంలో ఉన్న 
ట్టుగా మన పెద్దలు భావించారు. “కృత్తికా తురా షట్కం అన్నారు. పటం-పీ6 


WRAITH HO న న SE 
38 


42 


Krittika Stars 
WOOHOO RHR GAGA 


చూడండి. ఇందులో 2 అంకెగల నషత్రం పెద్దది. దీన్ని తల్లి అని, మిగిలిన వానిని పిల్ల 
లని అనుకొని ఈ గుంపును 'పిల్లలకోడి అని, “సంపతక్క-' (పిల్లలతల్లి) అని అంటారు. 

కార్తీకమాసంలో తూర్పున మెరుస్తూ కృత్తికలు కనిపిస్తాయి. వీటిని ర్యాతల్లా 
చూడొచ్చు. . జెల్లవారగట్ల అ_స్తమిస్తాయి. ఇలా ఆ మాసంలో అంతా ఉంటుంది. 
కృత్తికలు అ_స్తమించక పూర్వం ఈ ఇ 
మాసంలో కా ర్తీక స్నానాలు చేయాలి. 
నది ఒడ్డునై_ తే చాలా మంచిది. "కార్తీకం 
తరువాత  ఆరుమాసాలకి, వైశాఖ 
మాసంలో సూర్యుడు కృత్తిక నక్షత్రాల 
దగ్గరకి వస్తాడు. ఆరోజుల్ని కృత్తిక కార్తి 
అంటారు. ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. 
అందుకనే దీన్ని 'అగ్గికార్సి' అంటారు. 
ఈ రోజుల్లో ఇళ్లు నేయడం మొదలై న 
పనులు మానేస్తారు. కృత్తిక కార్తి 
తరవాత రోహిణికార్తిలో ఎండ లీంకా. ముదురుతాయి, రోహిణికా ర్తి ఎండలకి 
రోళ్ళుకూడా బద్దలౌతాయంటారు. ఈ కార్తి తరవాతనే మృగశిరకార్తి (ప్రవేశించి 
చ ల్లబడుతుంది, 





వటిం-లీరీ. శ్చ _ల్లిక నత్షతాలు 


పటం-8ిఓ లో కృ త్తికలకు కొంచం పడమరగా పొయిగడ్డలలాగ మూడు చిన్న 
నకుతా లున్నాయి, వీనిని భరణీ నక్షతా లంటాం, 

అగన్లు ఫడు : పటం-లిఓ లో బాగా దతీణంగాఉన్న నమ్మత్రం అగస్త్యుడు. ఆకాళం 
లోని నవ తా లన్నింటిలోనూ, లుబ్ధికుని తరువాత ఇదే కాంతివంతమైన నకుత్రం. దీన్ని 
పాశ్చాత్యులు కెనోపస్‌ (6280089) అంటారు. 


గ 
నే 
(న 

$ 


SWRI న NHK NHR 
439: Oo Hs 


43 


Milky Wa 


Pala Puntha) Galaxy in which our Solar System Exists 





నంత”. ఆకాళవణం = [y 


44 


0020౪ Rasi 


భశురాళ :- పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నకతాలతో వానికి ఎడం(ప్రక్కనున్న 
కొన్ని నమ్మ తాలను చేర్చి ధనురాశి అంటారు. ధనస్సు గుంపు.. పటం 89 చూడండి. 
[కిందిభాగం గుజ్జంలాగ, మై భాగం మనిషి 
లాగ ఉన్న ఒక వింత విలుకాని ఆకారంలో 
ఇవి చితింపబడి ఉన్నాయి. ఈ విలుకాడు 





బాణం వదుల్తున్నాడు. ఇతన్ని మన్మ 
ధుడుగా పురాణాల్లో మన పూర్వులు వర్లిం 
బారు. ఇతని విల్లు చెరుకుగడ - బాణాలు 
పువ్వులు. ధనురాశి ఆర్డ్రినత తానికి ఎదురు 
గుండా ఉంటుంది. తూర్పున ఆర్ద్ర ఉదయి 
స్తూంశు (జనేవరిలో) పడమరను ధనురాశి' 
వటం లొతి. ధనురాణి అ_స్థమిస్తూంటుంది. అందుచేత శివుడు 
. మూడోకన్ను (ఆర్ద్ర) తెరిచిచూచేసరికి, ఎదురుగా ఉండి బాణాలు వేసే స మన్మధుడు 

Goud Wiad అ _స్టమిస్తాడు - అని పురాణాలలో కథ, 





డిశంబరు మధ్యలో ధనురాళి' సూర్యునితో ఉదయించి, సూర్యునితో. అ .శ్హమి 
స్తుంది. ఆ రోజుల్ని ధనుర్మాసం అంటారు, ఈ మాసంలో చెజుకు పండుతుంది. మన్మ 


ధునికి అదే విల్లు. ధనుర్మాసంలో చలెక్కు వగా ఉంటుంది, మనీ వెన్నెముక విల్లులాగ 
చలికి SM, 


ఈ మాసంలోనే కన్నెపిల్లలు. తెల్ల వారగక్లు లేచి గొజ్బెమ్మను.. కొలుస్తారు. ' 
ఇంటిముందర అందంగా సం కాంతి ముగ్గులు "పడతారు. దతిణదేశంలో విశాల 
యాల్లో తెల్ల వారగళ్లులేచి గొప్పభక్తు రాశై. న ఆండాళమ్మ-గోచాదేవి- ము త్త 
Sows: పాడిన సో శాలను, పాశురాలను, రోజుకొకటి చొప్పున ధనుర్మాసంపొడు 
గునా పాడతారు. గోదాదేవి చరి(తే (శీ కృష్ణ దేవరాయల వారు "ఆముక్త మాల్యది 
అనే సుపళిద్ద [పబంధంగా [వాశారు. 


HHI HHH HK ARH RRC PR 
42 


45 


Veena Mandalam/Lyra (Resembling Hamsa/Swan) 
Parser Far an fan చ పచ పంల ఎప ra లప a fat aan ia aan aa లంచం ar fan arta Tat atc an 


గుంపును హంస మండలం అంటారు. పాంసాకారంలో ఉన్నట్టుగా భావించుకుంటాం. 
పటం - 42 చూడండి. 


-  బీశామంజలం *_ లై రా (౫౫). పటం క్రి లో హాంసముక్కుకు 
కుడివై పున ధగధగ మెరి సే "పెద్ద నత్మతం ఉంది. దాన్ని అభిజిత్తు 
అంటాం, దానికి [కిందగా డు చిన్న నవ తా DT, 
వీటిని వీణామండలం అంటారు. వీణ ఆ కారంలో ఉన్నట్టుగా 
_ భావన - పటం 4లి చూడండి. వీణ [కిందఉన్న కాయల్లో సై దానిలో 
అభిజిత్తు ఉంది. దీన్ని పాశ్చాత్యులు (Vega) - వేగా మ. మనం 
దీన్ని (బహ్మానత[త్రం అనికూడా అంటాం. (బ్రహ్మతో పీరా క*౦రంలో 
ఉన్న నళ అగా సరస్వతి అంటాం. సరస్వతి (బహ్మ భార్య - సరస్వతి 
వీణను దివ్యవీణ అంటాం. (బహ్మా, సరస్వతులకు (పక్కనే వారి హంస 
చాహూనం' ఉంది. జ్యేష్టమాసంలో రాతి 11 గంటల వేళకు, ఆషాఢంలో 
రాతి 9 గంటల వేళకు, ఉత్తరాన్ని అభిజిత్తు వీణడెన మెరిసిపోతూ 
కనిపిస్తుంది. తనచుట్టూతిరిగే (గవోలన్నిటితోకలిసి, సూర్యుడు "సెకనుకు 
12 మెళ్ళచొప్పున - అంకే గంటకు 48,200 మైళ్ల చొప్పున - అభిజిత్తు 
నకతంవై. పు ప్రయాణం చేస్తున్నట్టు శా త్రుజ్ఞలు కనిపెట్టారు. ఇది 
ఒక అద్భుత మైన విషయం, 





వటం.48 


వీణామండలం వూర్యాఖా (ధో, ఉత్తరభ్యాద :- (శ్రావణమాసంలో అభిజిత్తు నతత్రం 
రాత్రి పది గంటలకు చెతి మీద కనిపి స్తుంది. అభిబిత్తునుంచి హంసమండలం మధ్యనుంచి 
తూర్పుకు ఏటవాలుగా గీసిన గీత ఒక పెద్దచతురం ఆకారంలో ఉన్న కాంతివంతమైన 
నాల్గు నమ తాలమధ్యకి వెడుతుంది. పటం-44 చూడండి. ఈ చతురంలో పడమర వె వుగా 
(కుడివైపు) {uw నకు తాలను పూర్వభాద అని, తూర్పుగా ఉన్న కి, 4, నక తాలని 
ఉత్తరాభ్యాద అని అంటాం. ఇవి భాద్రపద మాసంలో శర్యాతి 9 గంటలకు తూర్పున 
బాగా కనిపిస్తాయి.. వీనిని.మంచం ఆకారంలో ఉన్నట్టు చి త్రించుకోవచ్చు (పటం-4ల్‌): 


WII IORI RSE 
44 


46 





Sky Picture indicating: Pole Star, Pisces, and Purvabhadra & Uttarabahadra 





వటం.44, అకాళ వదం V 


ఉత్తరాభా[దలళోని 4 నక తనుంచి లినక్ష[తం 
మీదుగా గీసిన గీతను _పెకి పొడిగి స్తే అది (ధువ 
నత తాన్ని చూపిస్తుంది(పటం-44). ఈగితలో 
(ధువ క్రి దగ్గరగా ఐదునత. [తా లున్నాయి, ఇవి 
ఇంగ్లీషు అతరం లాగ ఆ కారంలోఉంటాయి. 


దీన్ని 'కాళ్యఎ మమం౦ండలం అంటారు. 


రేవతించీనరాఃి : పటం-44లో ఉత్తరా 





శె 


(ద నవ తాలకి ఎడమ వైపున చిన్న 
చిన్న నతతాలు చాలా ఉన్నాయి. ఇవి చీకటిర్మాతుళ్లలోగాని బాగా కనిపించ; 
ఇవి చేపఆకారంలో ఉన్నట్టు ఉంటాయి. ఈ గుంపును మీనరాశి అంటాం. ఇందులో 
ఒకనతు[తం పేరు - మెరున్తూంటుంది - రేవతి. _ఆశ్వయుజమాసంలో దిన్ని జాగా 
గుర్తించవచ్చును. 


ఆలీ 
వాలి 


NA NA NANA NAN వట వడ వట MM NM NA nA 
IIE IIR న IHR HR WR న 


Aswini 


అళ్బాని : మీనరాళికి తూర్పుగా పటం -44లో, 
ఒక పెద్ద నకుత్రం, చాన్నిక్రింద రెండు చిన్న. 
నత[తాలు ఉన్నాయి. ఈ మూడింటిని చేర్చి 
అశ్విని అంటాం, పటం 46 లో ఈ మూడింటిని, ' 
గుజ్జంముఖం ఆకారంలో ఉన్నట్టు చిత్రించి. 
చూపబడ్డాయి. “తురగ ముఖాళ్వనీ” తీణిఅని మన 
"పెద్దలు వీటిని వర్షించారు. అశ్వం అం కేగుఖ్లం,. 

టి ca (=) 





భరణీ : అళ్వనికి కొద్దిగా _పెని తూర్పుగా 

నటం-కరి.. అళ్వాని సటం-44 లో అన్నింటికంకు ఎడమవె పున, 

తరగముఖం (త్రిభుజాకారంలో కనిపించే మూడు నవ తాలని 

భరణి అంటాం. వీటిని ఆకాశపటం-లి4 లో ఇదివరకే గుర్తించాము, కృత్తిక నద 
(తాలకుపడమరగా పొయి గడ్డలలాగ మూడింటిని. . 


IRRITANT HSE 
46 





48 





Moon and Stars: 1.Aswini; 2. Bharani; 3. Krittika; 4. Rohini; 5. Mrigasira; 6. Ardra; 





7. Punarvasu; 8. Pushyami; 


ల : 1 fod 
చంద్రుడు- నక్షత్రాలు +: స. 
ahs MY ries 
(అశ్వని మొదలైన 27 నక్షత్రాలు) 
ఒకసారి ఆకాశం చుటిరావడానికి 
wr 2 భలోజీ 
చందుడికి 27 దినాలు పడుతుంది. వలా 
గంకు- ఒకనాటి రాతి మఖనమ్మతంవద్ద 
చందు డున్నా డనుకుంచాం, మళ్ళీ 
మఖ దగ్గరకు చందదుడు తిరిగిరావడానికి తి కకక 
fy , Pleiades 
అధ wu ans | 
బి7 దినాలు పడుతుంది. నవ తాలలొ. 
చందుడు తిరిగే మార్గం గుండ్రంగా 
ఉంటుంది. దీన్ని 27 సమభాగాలు చేస్తే 4 తోహొజీ 
ఒక్కొక్కరోజున ఒకొక్క. భాగంలో  Hyades 
చంద్రు డుంటాడు. చందుడు తిరిగే " 
మాన్లానికి దగ్గరగా ఇటూ అటూ ఉన్న 
నవ తాలని, నజ|తాలగుంపులని 27 టిని, ల్‌ వృుగళిల 
మన పూర్వులు ఎన్నుకున్నారు. ఈ 
నజత్రమార్గంలో ఏదో ఒకచోట ఆరం 
భించి అక్కడున్న నకశాన్ని అశ్వని 9 ఆక) 
Betelguese 
అనుకుందాం- మొదటి నమ్మతమని లెక్క 
చెడదాం. అశ్వని మొదలుగా ఉన్న 
ల నత తాల చేరు_వాని ఆకారాలు 7 లేశ్చూను 
hf Castor 
పటం--4" (1),(2) లలో చి త్రింపబడ్డాయి. bad 
చూడండి. పీనిలోని 8,9, 16, 24 అంకెలు Pollux 
గల నత్యుతాల గురించి తప్ప, తక్కిన 
వాటిని గురించి ఇదివర కే తెలిసికున్నా ము. 
8 భువ్యంమే 
ఎ స పహ షిప్ర ఫరా (పంప ఎప షక ఏవ ఎప సహన ఏ ఛం పాం ఏ ఏ ఏఏ 9 


వటం-47 (2 ) | 





49 


Stars: 9.Ashlesha; 10.Makha; 11 & 12. Pubba & Uttara; 13. Hastha; 14. Chitta; 15.Swathi; 16. ౪152142) 





17. Anuradha; 18.Jyeshta; 19.Mula; 20.&21. Purvashadha &Uttarashadha; 22. Sravanam; 23.Dhnishta; 





24. Satabhisham; 25& 26. Purvabhadra, & Uttarabhadra; 27. Revathi 





Ea er 
10 మఖ 
Regulus 20 వూర్యాషాఢ 
21 ఉత్తరాషాఢ 
11 భ్రుట్బ) 
12Gé త్త 
22 (క్రోవోణం 
Altair 
1తీి వొ స్త్‌ 
రా 3 
238 ధనిష్ట 
Delphinus 
14 బిల్ల 
Spica 
24 భతలభివం 
15 నాతి 
Arcturus 
జిల్‌ ఫూర్మాంభా [దీ 
26 జత్తరాఖ్లా/ద 
Pegasus 
Square 
16 ఎగాఖ 
౨7 రేవతి 
18 స! Pecium 
Antares He 





వటిము.47 3 (2) 


50 


Pushyami and Ashlesha 

WOAH 

8. వ్రువ్యుమి DEES రా |తు లలో 
జా(గత్తగా చూస్తే పునర్వసు నమా , 
లకి మఖకి మధ్యగా కొంచం కిందుగా 
మూడు చిన్న నకు[ తాలు కనిపిస్తాయి, 
(పటం-కీర్‌). జనవరి 20 శేదీ (పాంతాల్లో 
\ ౧౧ 
రాతితొమ్మిదింటికిఇవి బాగా కనిపిస్తాయి. 
DDE పుష్యమి అంటాం. తొండ ఆకా 
రంలో ఉన్నట్టుగా ఉంటాయి. 1 ముందు 
కాళ వద, 2 తలదగర, 8 వెనక కాళ్ళ 

౧ (a) గి | 
వద్ద ఉంటాయి. “పుష్యమి సరటా కారం 
(తీణి” సరట అంచు తొండ. ఈ మూడింటి మధ్యా సన్న నూకలవంటి నవ్శతాల 
గుంపు-4 అంకె - చిన్నది క నిపిస్తుంది. ఇది పొట్ల పువ్వులా గుంటుంది. 





4... వటం.£8. వువ్యమి 


9. అశ్లేష :- పుష్యమికి [క్రిందగా దడి 
ణంగా పాము ఆకారంలో వున్న చిన్న 
నత తాలని ఆశేష అంటాం (పటం-49). 

౧ శ 
“ఆశ్లేషా సర్బా కారం. బుతు” బుతు 
సంఖ్య ఆరు. ఇందులో ఆరు నకుతా 


లున్నాయి. 


16. బిలొఖి ఏం వృశ్చిక రాశి, తూర్పున 
వుదయిం చేటప్పుడు నిటాక్కు వుంటుంది. 
దాని తల _పైని ఐదు చిన్న నమ్మ తా 
లుంటాయి.ఇ దే విశాఖ నక తాల గుంపు. 
ఇది కుమ్మరివాని చక్రంలాగ, _తాసులాగ వున్నట్టు అనుకోవచ్చు (పటం-50),. 
“విశాఖా కులాల చ[కం పంచ”. కులాల చక్రం అంు కుమ్మరివాని చక్రం. 





వటం-49. ఆశ్లేష 


క olellelelalelellelelellelelelle 


51 


Satabhisham 





క న న న HI 
24. భోతలివం: ధని ష్ట కుచబాగా 
తూర్పుగా సూర్వాభా[ద నక్ష తాలకి 
(కిందగా, కొంచెంపడమరగా చిన్న 
చిన్న నకు తాల గుంపు వుంటుంది. 
అందులో నూరు నక త్రాలున్నాయని' 
అనుకొని దాన్ని శతభిషం అన్నారు.. 
పటం-47(2) లో 24గే నమ్యతంచూడండి.. 


రోజు రోజుకూ, ఏ నత త్రంలో ఎప్పుడు 
చంద్రుడు (పవేశిస్తాడో పంచాంగంలో 
వుంటుంది. చం|దుని గతి కొంతవడిగాను, 
కొంత నెమ్మదిగాను వుంటుంది గనక,” 
కొన్ని నమతాలలో 24 గంటల కంచు. 
తక్కువగాను, కొన్నిటిలో ఎక్కువగాను. 
వుంటాడు. కాని మొత్తంమీద మళ్లీ ఆ. 
నక్మతంలో చంద్రుడు పవేశించడానికి 
టం. 27 రోజు లవుతుంది. సరీగా చెప్పాలంళే. 
వలాల చక్రోం=/తాను 27 రోజుల 8 గంటలు-2/ 1/8 దినాలు 
పడుతుంది. 








52 


Solar and Lunar Months 
సౌర చాంద్రమానములు 


నూడ్యుశు.నోక తాలు :- భూమిమీదఉన్న మనకు సూర్యుడు, భూమి చుట్టూ తిరు 
గుతున్నట్టు కనిపిస్తాడు. ఒక సంవత్సరంలో - 865 రోజుల్లో - నక తాల్లో సూర్యుడు 
ఒకసారి తిరిగివస్తాడు. నక్షత్రాలలో సూర్యుడు తిరిగేమార్గం కూడా గుండ్రంగా 
ఉంటుంది; చం|[దుడు తిరిగేమాగ్గానికి దగ్గరగా ఉంటుంది. కనుక చందుడు తిరిగే 27 
నతత్రాలలోను సూర్యుడుకూడా తిరుగుతున్నాడని అనుకోవచ్చు. 27 నతత్రాలలోను, 
తిరిగిరావడానికి సూర్యుడికి 865 రోజులు పడుతుంది గనక, ఒక్కొక్క నతత్రంలో 
తిరగడానికి 18-14 రోజులు పడుతుంది. ఈ కాలాన్ని కార్చి అంటారు. 27 కార్తులూ 
ఎప్పు డారంభ మవుతాయో పంచాంగాలలో చూచి తెలుసుకోవచ్చు. 


' డదానొరోిణ *- 19590 జూన్‌ 22 న “ఆనా” (పధమే అర్క-?, ౬-౫౪, దతీణా 
యనపుణ్యకాలం, వర్ష ర్తు (పారంభం” అని పంచాంగంలో ఉంది, అం కే-ఆర్ట నత్మత 
(పధమంలో- మొదటి భాగంలో-సూర్యోదయం అయిన 9 ఘడియల 54 వి ఘడియల 
కాలం తరువాత - సుమారు 9 గంటలకు-సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆనాడు దతిణా 
యనం ఆరంభం అవుతుంది. సూర్యుడు ఉత్తరంగా వెళ్లడం మానేసి దతిణానికి తిరుగు 
తాడు. వర్ష కాలంకూడా ఆ రోజునే ఆరంభిస్తుంది - అని. మార్చి 21 తేదీని 'స్మెఫ్రెంబరు 
89 తేదీని ర్యాతీ పగలు సమానంగా ఉంటాయి. డిశంబరు 22 న ఉత్స రాయనం |పారంభం 
. అవుతుంది. ఈ తేదీలు ఏ యే కార్తులలో ఉంటాయో పంచాంగంలో చూచుకోండి. (పతి 
సంవత్సరం ఈ తేదీలు ఆకార్తులలో తిరిగి వస్తుంటాయి. 


సూర్వుడేనజత్రంలో ఉన్నాడో పంచాంగంలో చూచే తెలుసుకో నక్కర లేదు. 
(పత్యవంగా ఆకాశం చూచి తెలుసుకోవచ్చు. నిర్మలా కాశంలో సూర్యు డ _స్థమించగానే 
పడమరను ఉన్న నత్మతాన్ని గుర్తించవచ్చు. జాగా స్ఫుటంగా కనపడే నక్మతం 
అయితే సులువుగా గుర్తుపట్టవచ్చు. జూన్‌ 21 (పొంతంలో బాగా పడమరగా అర్ద 
నకుతం కనిపిస్తుంది. జూలై 10 తారీకు దరిదాపుల సూర్యునిక ంశు ముందుగా అ స 


వాలి 


మిస్తుంది. తరవాత, పడమరను, మెరుస్తూ పునర్వసు నథ(తాలు కనిపిస్తాయి. అప్పుడు 


ల లం 


53 


వటం ల్‌1. [ రాఖలు 





Picture 31.1 ౧2515 (Constellations) 


54 





వటం ల్‌1. Il రాలు, 


Picture 31.11 Rasis (Constellations) 





శా ాాంంంంంకడకాలు జనాలలో 


పునర్వసు కా_ర్జి అన్నమాట. ఇలాగే సంవత్సరం పొడుగునా జాగ్రత్త bs చూస్తూంశే 
చాలా శకార్తులను గు_ర్జించవచ్చు. 


సౌరమానం :- సూర్యు నిబట్టి మాసాలు, దినాలు లెక ఢ బెట్టవచ్చు. ఇలా లెక్క 
బెట్టడాన్ని సూర్యమానము, సోరమానము అంటాం. నత(తాలలో సూర్యుడు తిరిగే. 
గుండ్రటి మార్గాన్ని పన్నిండు (12) సమభాగాలు చేసి ఒకొక్క భాగంలో సూర్యు 

డుండే కోజలను'చేర్చి ఒకొక్క మాసం అని, సంవత్సరానికి పన్నిండు పల 
లెక్కు_ పెడతాం, సూర్యునిమార్గం యొక్క పన్నిండు భాగాలని పన్నిండు రాశులు 
అంటాం. వీనిలో మిధునం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మీనం అనే ఏడు. 
రాశులను గురించి ఇదివరలో తెలుసుకున్నాము. వాని ఆకారా లున్న బొమ్మలు చూచే 
ఉన్నాము. పన్నిండురాశుల పేర్లు వానిలోఉండే నకతాలు [కిందపట్టిలో ఇవ్వ. 
బడ్డాయి, "మేష వృషభం, కర్కాటకం, పుకరం, కుంభం ఈ ఐదు రాశులను చేర్చిన 
పన్నిండురాశుల పటాలు, వివరాలు పటం 51-1, 51-11 లలో వున్నాయి. 











సంఖ్య రాశులు నక్షత్రాలు 
| మేషం - మేక. Aries. Ram అశ్వని, భరణి 
2 | వృషభం - ఎర్టు. 202003. Bull కృత్తిక, రోహిణి 
8 మిధునం. Gemini - Twins పునర్వసు 
4 కర్కాటకం - పీత. Caner, Crab పుష్యమి 
ర్‌ సింహం. Leo, Lion మఖ, పుబ్బ, ఉత్తర 
8 కన్య. Virgo, Virgin చిత్త 
7 తుల. Libra, Balance విశాఖ 
8 వృశ్చికం. Scorpio, Scorpion అనూరాధ, జ్యేష్ట, మూల 
9 | ధనుస్సు. Sagittarius, Archer పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 
10 | మకరం- మొసలి. Capricornus, (శ్రవణ, ధనిష్టలకు బాగా కిందగా ఉన్న 
Sea-Goat కొన్ని నక్షశ్రాలు 
11 | కుంభం - నీటికుండ. AqUarius, Water శతభిషానికి బాగా కిందగాఉన్న కొన్ని. 
Carrier నక్షత్రాలు 


12 


WH WH WISH IHR TE TIO HIRE IH 
$4 


మీనం . చేప. Pisces, Fishes 


రేవతి 


56 





Constellations and Stars 
వై పట్టికలో మృగశిర, ఆర్ద్ర, ఆశ్లేష, వాస్త, స్వాతి, పూర్వాభ్యాద, వుత్తరా 
భాద నతశ్రాలు లేవు. ఏమంశే, రాశుల ఆకారాలలో ఇవి లీవు. .రాళులకు [కిందో 
చెనో వుండిపోయాయి, 
నొరమాసాలు *.. మనపూర్వులు, మేషంతో ఆరంభ మైన పన్నిండు రాశుల పేర్లు, 
పన్నిండు సూర్యమాసాలకు పెట్టారు, మేషమాసం, వృషభమాసం...మీనమాసం అని, 
అలా పేరు. పెట్టిన రోజుల్లో - ఇప్పటికి 1600 పండ్ల క్రిందట - మేషమాసాన్ని - 
సంవత్సర (ప్రారంభాన్ని - వసంతకాలంలో వచ్చే విషువత్తుతో (ప్రారంభం చేశారు. ఆ 
రోజుల్లో, సూర్యుడు అశ్వినినకత్రంలో |ప్రవేశించినరోజు వసంత విషువత్తుగా ఉం డేది. 
అనగా, మేషరాశి ఆరంభంలోనే వసంత విషువత్తు సంభవించేది. ఇప్పుడు వసంత విషువత్తు 
మార్చి 21 శేదీని అవుతూంది. ఆరోజున సూర్యుడు ఉతృరాభా.దనతత్రం రెండో 
పాదంలో పవేశిస్తున్నాడు. ఈ విషయం మీరు పంచాగాలలో ఇదివరకు చూచే 
ఉంటారు. ఇప్పుడు మార్చి 14 శేదీని సూర్యుడు మీనరాశిలో |ప్రవేశిస్తున్నాడు, 
పంచాంగం చూడండి. అందుచేత మార్చి 21 తేదీకి మీనరాశిలో సూర్యుడు (ప్రవేశించి 
7 రోజు లౌతుంది. మీనమాసంలో ఏడో రోజున వసంత విషువత్తు సంభవిస్తూంది 
అన్నమాట. అంశు ఈ 1600 పండ్లలోను వసంతవిషువత్తు (క్రమంగా అశ్విని ఆరంభంనుంచి 
వెనక్కి జరిగి ఉత్తరాభా[ద రెండోపాదంలోకి వచ్చింది. 28 దినాలు వెనక్కి జరిగింది 
అన్నమాట. విషువత్తుదినం నక తాలలో ఇలాగ వెనక్కి జరగడం, దానిస్వ భావం 
ఐతే పెద్దల ఆచార (ప్రకారం వసంత విషువత్తుతో సౌర సంవత్సరం ఆరంభంచే స్టే 
అది మీనమాసంలో ఏడో రో జౌతుంది. దీన్ని ఏ మాసం అనాలి ? మీనం అప్పుడే ఆరం 
భమై ఏడురోజు ల్రైందే. మీనం అనడం ఎలాగ? మేషం అసలేకాదు. అందుచేత ఇప్పుడు 
సౌర మాసాల్ని మీనం, మేషం అని లెక్కబెడితే కుదరదు. మరో ఏర్పాటు చేసుకోవాలి. 
మార్చి 21 నాడు విషువత్తు గనక, పూర్వాచార [పకారం అప్పటినుంచే సౌరసంవత్సరం 
(ప్రారంభించి, అక్కడ నుంచి 80 రోజులను మొదటి సౌరమాసంగా లెక్క బెట్టవచ్చు. 
"పేరు పెట్టడంలో మార్చుచేసి, మొదటి మాసాన్ని సౌర చైత్రం అని, శెండోచదాన్ని సౌర 
వై శాఖం అని, అంశే బాగుంటుందని మన శేం్యద (ప్రభుత్వంవారు ఈ మధ్యనే శాళిం 


55 


57 


కను స టా ననా OOOO WR 


రాల నుంచి పంచాగం తయారుచేయించి దాన్నే అందరిని ఉపయోగించుకోమన్నారు. 

ఇలా చేయడంవల్ల, ఇప్పట్లోలాగ ' ఎన్నెన్నో పంచాంగా లుండడం,'- అవి ఒకదానితో 
ఒకటి సరిపోకపోవడం అనేది, ఇంక ఉండదు. దేశాని కంతకూ ఒక శే పంచాంగం ఉండడం 
చాలా మంచిది. వేరువేరు రాష్టాోల వారి సౌకర్యం కొటకు రాష్ట్రీయ పంచాంగాలను 
వేరువేరు భాపల్లో (వాయించి అచ్చువేస్తున్నారు. తెలుగులో ఒకటి ఉంది. ఈ నూతన 
పద్దతిలో (వాసిన పంచాంగాలు శాస్త్రీయమైన పద్దతిలో సిసలుగా లెక్కించినవీ, 
ఉతృమమెనవిన్నీ. 


లే 


IRIS IRWIN న NNN 
58 


58 


Planets (Grahalu) 
గహాలు 
కహ 


నక! తాలు మిణుకు మిణుకు మంటూ (పకాశిస్తాయి. తూర్పున ఉదయించ 
గానేనూ పడమరను అస్తమించుటకుముందూ మిణుకు మిణుకు మనడం ఎక్కువగా 
ఉంటుంది. జాగా పరిశీలించిచూ స్టే మిణుకు మిణుకుమనకుండా నిలకడగా |ప్రకాశించేవి 
కూడా కొన్ని ఆకాశంలో కనిపిస్తాయి. అవి ఒకచోటనే ఉండకుండా నత తాలలో 
తిరుగుతూంటాయి. వీనిని (గహోలు అంటాము. ఇవి భూమిలాగ సూర్యునిచుట్టూ 


తిరుగుతాయి. వీనిని గురించి కొంత తెలుసుకుందాము. 


భవుడు ; సూర్యా స్తమయంకాగానే పడమటి ఆకాశంలో కాంతిపుంజంలాగ 
మెరిసిపోతూ, శుకుడు కనిపిస్తాడు. రాతి 9, 8 గంటలకే అస్తమిస్తాడు. ఇలాగ కొన్ని 
మాసాలు కనబడిన తరువాత సూర్యోదయానికి ముందుగా, తెల్లవారురూమున 
తూర్పున కనిపిస్తాడు. దీన్ని 'శకోదయం'” అంటాం, పళ్లెలలోనివారు 'చుక్కపొడిచింది' 
అంటారు. తెల్ల వారురూమున 4.8 గంటలకు ముందుగా చుక్క ఉదయించదు. చుక్క 
పొడవగానే వ్యవసాయదారులు లేచి పొలాలకు వెడతారు. శుకుని కాంతిలో సుల 
'భంగా నడచి వెళ్ళిపోవచ్చు. శుక్రుడు బాగా కాంతిగా ఉన్నప్పుడు మన నీడలు, చెట్ల 
నీడలు, నేలమీద కనిపిస్తాయి. ఇలా కొన్నా శ్షైన తరువాత మళ్లీ పడమటను శుకుడు 
కనిపించడం ఆరంభిస్తాడు. అందుకే దీన్ని (గవాం అంటాం. [గ్రహం అంక తిరిగేది. 

శుకుడు, భూమి, కాక సూర్యునిచుట్టూ తిరిగె (గహోలు ఇంకా నాలు గున్నాయి. 
బుధుడు, కుజుడు, గురుడు, శని. భూమిచుట్టూ తిరిగే చం|దుడు భూమితోపాటు 
సూర్యునిచుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందుకని చందునికూడా ఒక (గహం,కింద 
లెక్క వెడతాం. ఈ ఏడు [గవోల గురించీ వరసగా కొంత తెలుసుకుందాము. 


1. థు Mercury : అన్ని (గహాలలోను బుధుడు సూర్యునికి బాగా దగ్గ 
రగా ఉంటాడు. కొన్నాళ్లు నూర్యాస్తమానమైన కొద్దిసేపటికే బుధు డస్తమిస్తాడు. 
ఆ కొద్దికాలంలోను సంధ్యారాగంవల్ల బుధుడు కనిపించడం కష్టం. తరువాత కొన్నాళ్లు 

(ల ౧౧ ల ౧m 


OLR DEDEDE DELILE DELL LA Da Ha Ha La DO LADLE LEDER LODE LE DEDEDE DE EDEL 
| 59 


59 


WROTE WTR భవా భళా NRW NWR తళ WR తంత WN NNW NNW 


సూర్యునికంచు కొద్దిగా ముందుగా తూర్పున ఉదయిస్తాడు, కాని అరుణోదయ శకాంతిలో 
సాధారణంగా కనపడడు. అందుచేత ఎప్పుడోకాని బుధుడు కనపడడు. సూర్యునిచుట్టూ 
తిరిగి ఒకసారి రావడానికి మూడు మాసాలు పడుతుంది - 88 దినాలు. పడు (గవోలను 
పట్టీ వారంలో ఉన్న వడు రోజులకూ ే పేర్లు పెట్టారు. బుధుడు పేరుకలది బుధవారం. 


2. ణ్యవడు Venus : బుధుని తరువాత సూర్యునికి దగ్గరగా ఉండే |గహం 
శుక్రుడు. నూర్యునిచుట్టి ఒకసారి తిరిగి రావడానికి శు|కునికి 7 మాసాల 15 దినాలు 
పడుతుంది. శుకుని పేరుగల వారం శుక్రవారం. 





ల. భూమి Earth : శుకుని తరువాత [గవాం భూమి, సూర్యునిచుట్టూ ఒకసారి 
తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది - 865 దినాలు. భూమిమీద మనం ఉండడంచేత 
సూర్యుడే ఆకాశంలో తిరుగుతున్నట్టు కనిపిస్తాడు. అందుకని భూమి బదులు నూర్యునే. 


(గహ మంటున్నా ము. సూర్యునికి ఇంకో పేరు ఆదిత్యుడు. ఆదిత్యుని వారం, ఆదివారం. | 
వారాల్లో మొదటిది, 


| 
| 
| 





4. కజొడు Mars : భూమి తరువాత ఉన్న గ్రహం కుజుడు, ఎజ్జిటికాంతితో = 
మెరుస్తూ కనిపిస్తుంది. ఇది 1. సంవత్సరం 11 మాసాలలో సూర్వునిచుట్టి ఒకసారి తిరిగి. 
వస్తుంది. కుజుణ్ణి మంగళుడు అనికూడా పిలుస్తాము. దీన్నీ బట్టి మంగళవారం పేరువచ్చింది. 


ల థుటుడు Jupiter :- కుజుని తరవాత [గవాం గురుడు, అన్ని[గవాలలోను . 
ఇది పెద్దది. (గురువు అంశే "పెద్దది అనికూడా అర్దం). శు|కునికం'కే కొంచం తక్కువగా, = 
శెల్లిటీకాంతీతో వెలిగే ఆకాళజ్యోతి, గుర్ముగవాం. దీన్నిబ్బహస్పతి అనికూడాఅంటాము, 
నద(శాలన్నీ 'దేవత లనీ, వాటన్నిటికంచు కాంతిగా ఉండే. ివాన్సతి చేవగురు-వనీ, 
మన పెద్దలు భావించారు. శుకుడు ఇంతకంశు కాంతిగా ఉన్నా. ఆకాశంలో నెత్తిమీద = 
ఎప్పుడూకనిపించడు; తూర్పున కొంతఎత్తులోనూ, పడమర కొంత ఎత్తులోనూ కనిపిస్తాడు. 
అందుచేత శుక్రుని వదిలి పెట్టి గురుణ్ణే దేవతల గురువన్నారు. శుక్రుని రాకసగురువన్నారు, 


భవ్యరాలు :- ఒకసారి సూర్యుని చుట్టూతిరిగి "రావడానికి గురునికి. పన్నిం డేండ్లు 
పడుతుంది. మేషాది పన్నిండు "రాశులలో, wre, రాశిలో ఒక సంవత్సరం చొప్పున 


WIAA COARSE 
60 


60 


శా 
నున 





hat Ry EY లో 


os |p «eo 


వేవుం.ల్‌ల్‌. చంద్రగోవాణం 


Eclipses (Granalu) 


గహణాలు 
స 


ఆకాశంలో కనబడే దృశ్యాలలో (గవాణాలు చాలా 


అద్భుత మెనవి. కొన్ని అమావాశళంలలో సూరంబింబంలో = 
టు a లీ లీ 





= 


కొంతగాని, అంతాగాని కనపడదు. సూర్యబింబం పూర్ణంగా | 


కనబడకుండా, సంపూర్ణ సూర్య గహణం పట్టునప్పుడు 
బాగా చీకశుపోతుంది. సూర్యుడు అ స్తమిస్తున్నాడని, 
పతులు కిలకిలలాడుతూ గూళ్ళు చేరుకుంటాయి. పశువులు 
“అంబా” అని అరుస్తూ తోకలెత్తి ఇంటికి పొలాలనుంచి 
వచ్చేస్తాయి. 

కొన్ని పౌర్ణమి నాటి రాత్రులలో చంద గవాణం 
పడుతుంది. చం [దబింబంలో కొంతభాగం నల్లబడుతుంది. 
"కేవలం నలుపురంగు కాకుండా, రాగిరంగుతో, బింబానికి 
(గహణం పట్టిన భాగం కనిపిస్తుంది. 

ఈ [గహణాలు ఎలా పడతాయో, ఏమిటో కొంత 
తెలుసుకుంచాము. 


పున్న నాడు సూర్యుడు, చం[దుడు ఒకరికొకరు 


ఎదురుగా ఉంటారు. వారికిద్దరి నుధ్యగా భూమి ఉంటుంది. . 


(పటం-55). ఒకొక్క పూర్ణిమనాడు చందదుడు, భూమి, 
సూర్యుడు సమానంగా ఒకగీతలోనే ఉంటారు. అలా 
టప్పుడు సూర్యునికి (1 అంకె పటంలో) చంద్రునికి (కిఅం'కె) 
మధ్య, భూమి (అంకె 2) సరిగా అడ్డం వస్తుంది. సూర్యుని 
కాంతిని చం్యదునిమీద పడనివ్వదు. భూమినీడ చందుని 
మీద పడుతుంది. దీన్నే చంద గవాణం అంటాము. 


Lunar Eclipse 


61 


Solar Eclipse 


NA 


భూమి నీడలో ' మూడు భాగా లున్నాయి. 
పటం-55 చూడండి. చంద్రుడు భూమిచుట్టూ తిరిగే 
మార్గం బాణాల గీతతో చూపబడింది. చం|దునికి 
కిందా పైనా ఉన్న నీడ అంత దట్టంగా ఉండదు. 
నీడ్ష మధ్య భాగంలోం చి చూస్తే సూర్యు 'జేమీ 
కనబడడు. నీడ ఇక్కడ. దట్టంగా -. ఉంటుంది. 
ఇందులో చందుడు 'వవేశించి ఉన్నంత సేవు 
పూర్ణంగా చంద్ర గహణం పడుతుంది. సూర్యుడు, 
భూమి, చంద్రుడు వీని యొక్క గోళ మధ్యభాగాలు 
సూటిగా ఒకగీతలో లేకుండా ఆ గీతకు కిందగానో 
వై గానో భూమి ఉంశే, భూమి యొక్క నల్లటి నీడలో 
చంద్రుడు (ప్రవేశించక, నీడ పల్చగాఉన్న భాగాల 
లోంచి వెడతాడు. అలాటప్పుడు చం[దగహణం 
పూర్తిగా పట్టదు. రాతిగాఉన్న చోట్లన్నిటిలోను 
(గ్రహణం కనిపిస్తుంది. టన 

ఒకొక్క సంవత్సరం చం[దగహణాలు కన 
పడకపోవచ్చు. 18-8-60 ని పట్టిన చంద్ర గహణం 
భారత దేశంలో కనిపించలేదు. సాధారణంగా సంవత్స 
రానికి రెండు, ఎప్పుడైనా మూడు,చం[ద| గహాణాలు | 
కనిపిస్తాయి. 

నూర్య్యగవాణం : అమావాళ్యనాడు చంద 
సూర్యులు-పటంలో అంకెలు 2, 1-భూమికి-అంకె లి కి 
ఒకవై పునే ఉంటారు. ఒక్కొక్క అమావాళ్యనాడు 
ఈ మూడు గోళాల మధ్య భాగాలు ఒకే గీతమీద 
ఉంటాయి. అలాటప్పుడు చం|దునినీడ, భూమిమీద ' 





న న HORI 


వథిం=ల్‌లి. నూర్యగ వొణిం 


62 


WNW NNN + పంల లం HII TIT తంల పంతం 


దగ్గరకుగాని, తోకదగ్గరకుగాని వస్తే పాము వాళ్లని పట్టి మింగేస్తుంది. కాని కొంచం 
సేపటికి సూర్య చందులు పాముపట్టును విడిపించుకుని జై_టపడశతారు.” . ఇదీ కథ. 
భాగవతపురాణంలో చెప్పిన కాళీయ మర్గనం కథ సంపూర్ణ సూర్య[గవాణాన్ని వర్షించి 
నట్టు ఉంటుంది. కాళీయుడు "పెద్ద పాము. తలే రాహువు, కృష్ణుడే సూర్యుడు. 
సంపూర్ణ |గహణంపట్టి చీక శుపోవడం, గోవులు, గొల్ల వాళ్లు కలవరపడడం, ముహూర్త 
కాలంలో కృష్ణమూర్తి కాళీయుని మర్టించి వైకి రావడం మొద్నలెనవి ఆ కథలో. 
చదవండి; చాలా చాగుంటుంది. | 

(గహాణాల గురించి పంచాంగాల్లో వివరా లుంటాయి. ఉదాహరణకు ఒకటి. 
చూర్రాం. ge) లన... 
“మార్చి 24, 1959 చందగహణం, ధూ[మవర్శం, పాద్యగాసం, సూర్యాస్త 
మయాది స్వర్శకాలం గడియలు 16-6 వి. గ ర్యాతి గం. 12.89 ని. 
| మధ్యకాలం రాతి గం. 1-86 ని. 

శుద్దమోవకాలం రాతి గం. 2-82 ని, 

ఆద్యంత పుణ్యకాలం ఒక గంట యాభై మూడు నిమిషాలు” అని పంచాంగంలో ఉంది. 

రాహుగస్తం అంశు చందుడు రాహువువలన పట్టుపడతాడు అన్నమాట. 
ఫాల్గుణంలో సూర్యుడు మీనరాళిలోను, చంద్రుడు పౌర్ణమిగనక, ఎదురుగుండా కన్యా 
అకకట్లోనూ ఉంటారు. కన్యలో రాహు వున్నాడు. ॥ 

ధూ మవర్శం అంశే చందబింబం కాంతి తగ్గినప్పుడు నల్లగా ఉండకుండా 

కొంచం ఎజ్జగా రాగి రంగుతో - ధూ మవర్షంతో - కనిపిస్తుంది. పాదగాసం - చంద. 
బింబంలో నాలుగోభాగంమట్టుకే [గహణం పడుతుంది. [గాసం అంకే తిండి. 
రాహువుకు చం[దబింబంలో వయో భానకు నోటికి చిక్కింది అని భావం. సూర్యా 
మయం తరవాత (గ్రహణం ఆరంభమై పూర్తిగా విడుపు - - శుద్ద మోవం - అయేసరికి. 
మధ్య ఉండేకాలం గం. 1-58 ని, 


ర 


IIR III III WR WII III INN WRN 
68 


63 





Comets 
తోకచు క్క_లు 


తోకచుక్కలు సూర్యకుటుం 
బంలో భాగాలు. నియమిత మైన 
కత్యలలో మిక్కిలి దీర్హ ములై న 
NY) a= 
వృ త ములలో సూర్యుని చుటూ 
జాని (A) 
అవి తిరుగుతూ ఉంటాయి-పటం- 
58. ఒక్కొక్కప్పుడు భూమికి 
దగ్గరగా రావడంచేత మనకు కని 
పిస్తాయి. దాని తలలో పెద్ద 
"వెద రాళ్లు దగ్గరగా చేర్చబడి 
DD ౧౧ గి 
ఉంటాయి. తోక భాగంలో 
పల్చటి వాయువులు, దూళి ఉం 
టాయి. నకు[తంగా మెరిసిపోయే 
తల, వెనకాల తక్కువ "కాంతితో 
ఉండే తోక,ఉంటాయి. కాని తోక 
చుక్కలు స్వయం [ పకాళ మైనవి 





వటుం-ల్‌ లి. తోతోయత్భ ర్‌జ్య్‌ 


కావు; నూర్వ కాంతి వలనే (పక ౦ 
2 ౧౧ 
రిసాయి చివరకు వెళిన కొడి 
pan, ) ౧౧ 0౧ 
తోక పల్చనవుతుంది. దానిలోంచి 
ఆకాశంలోని నవమ తాలు 
మామూలుగా కనిపిస్తాయి. తోక 
చుక్క యొక్క తల, సూర్యుని 
"కేసి తిరిగి, దగ్గరగాను, తోక, 





సూ ర్యు 9. దూ తరంగా ను నథం-లొతి, నూడ్యూని దగ్గడున్మవ్నుణు 


శభ ళం + + + శ? + యా Daa LaLa a DR OA La DA చంచ చతటు 


64 


Halleys Comet 
ప HARE Wa | 


ఉంటాయి. (పటం-59). ఆశాశద్భశ్యా లన్ని టిలోనూ, తోకచుక్కలు చాలా వింతే నవి, [| 
కొన్ని వేల ఏండ్ల కితం నుంచీ ఇవి మానవ జాతిని ఆకర్షించాయి. హక యక ఆ అరిష్ట 


ేత్తున్లులని పూర్వులు భావించేవారు; భయపడేవారు. 
న్‌ ఫి కొన్నిటికి తోకలు అందంగాను, పొడుగ్గాను, వెళ్లిన కొద్ది వెడల్పుగాను . 


ఉంటాయి. కొన్నిటికి తోకలు విపరీత ' లల టకు. si తు కోట్టలలాగ, 
ఎరుపుగాకూడా కొన్ని ఉంటాయి-తోక లు కొన్ని లతల మెళ్లవరకు వ్యాపించి ఖం | 


తోకచుక్క అన్నింటిలోను ఎంచతగినది హౌలీస్‌ (121ల”9) తోకచుక్క. 
(Comet). దీన్ని 2,200 పండ్ల (కిందటే i 
గుర్పించారు. ఇది 1910లో సూర్యా న్హ 1. 
మయ మైన తరవాత పడమటని (బహ్మోం | 
డంగా కనిపించింది. పటం-60 చూడండి. 
ఇది తిరిగి 1986 లో కనిపిస్తుంది అని, 
శాస్త్రజ్ఞులు లెక్కకట్టారు. దీని [భమణ 
కాలం 76 ఏండ్లు. 





తోకచుక్క తోకలో విషవాయువు 
లున్నాయనీ, అవి జీవకోటికి బాధకలుగ 
జేస్తాయనీ ఒకనమ్మకం ఉండేది, కాని 
ఇది నిరాధారమెన నమ్మకం. 1910 లో 
హేలీస్‌ కామెటు తోకలోకి భూమి 
a ప్రవేశించింది. ఏమీ ప్రమాదాలు 
వటం-60, హేలీన్‌ శామెటథ్‌ కలుగలేదు, 





= 





KI WWI III III IAHR RR NWR RHR | 


65 


Asteroids 


PM gin యా టు 14 


| నిర్భలాకాళంవై. పు చూస్తూంశే, నత(తాలు రాలుతూన్నట్టు, అతి వేగంగా 
బాణాల్లా వెలుగుతూ, మండుతూ పడుతూన్నట్టు కనిపిస్తాయి. వీనిని ఉల్కాపాళతాలు : 
అంటాం. ఉల్కలు అంతరాళంలో, సూర్యునిచుట్టి తిరిగే. చిన్నచిన్న గోళాలు. అవి 
భూమి కత్యకు దగ్గరగా తిరుగుతూ ఉండడంచేత, భూమి చేత ఆకోర్షి ౦పబడి, భూమిని 
చుట్టిఉన్న వాతావరణంలోనికి వచ్చి, అతివేగంగా పడతాయి. అంచేత, వాతావరణం 
లోని గాలికీ వానికీ కలిగే రాపిడివలన విపరీతమైన వేడిపుట్టి ఆ చిన్నగోళాలు తెల్లటి 
వెలుతురుతో మండు తాయి. అలా మండి పడేటప్పుడు నవత తాలు రాల్తున్నట్టు, బాణాలు 
వేస్తున్నట్టు, ఉల్కలు కనిపిస్తాయి. పటం-61 చూడండి. 
ఇవి సాధారణంగా నేలమీద పడ 
కుండానే గాలిలో మండిపోయి అంత 
రిస్తాయి. ఉల్కలు బాగా "పెద్దవి ఐలే, 
మండగా మిగిలిన భాగాలు నేలమీద 
పడతాయి. అవి పడినచోట, వాటి వేగం 
వల్ల, నేలమీద గోతులు పడతాయి; పెద్ద 
శబ్దం అవుతుంది. భూమి అదిరిపోతుంది. 
| _ అవి కొన్నాళ్ళకుగాని చల్లబడవు. 





ఉల్కలు మండుతూ పడేటప్పుడు 
మండుతూన్న బూడిద, వాని వెనకాల | 
కొంతదూరం వరకు, తోకలాగ తెల్లగా క 
కొన్ని నిమిషాల వరకు కనిపిస్తుంది. 
ఒకొక గ్రాప్పుడు ఉల్కా పాతాలు జల్లులు 


జలులుగా కనివిసాయి. 
౧౧ నాని 


Pr —™—— 





సువిత NAN MN NAN 
Sere EI YE 


66 


ననన న 

"పెద్దఉల్కలు అతివేగంగా అంత రాళ0లోంచి పడుతూన్నప్పుడు దాన్ని ఏదైనా 
ఢీకుంశే చాలా|[పమాదం కలుగుతుంది. -- ఈ మధ్య - రమ్యా వారు చం[దమండలంచుక్టూ 
తిరుగుటశై పంపిన కృత్రిమగోళం ఉల్కతో ఢీకొని చెబ్బతిందని, అప్పటినుంచీ ఆ 
కృతిమగోళం కనపడడం లేదని (ప్రచురించిన వార్తలు మీరు చదివే ఉంటారు. 

నేలమీద పడివున్న ఉల్కలలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. మరికొన్నింటిలో 
ఇసుకపా లెక్కువగా ఉంటుంది. ఉల్కాపాతాలను చూచి, “పెద్ద నకత్రం పడిపోయింది, 
ఛివతో: గోప్పవారు కాలంచేశారో, చేస్తారో” అని సాధారణంగా అంటూంటారు. దానికి 


చాఖలా ఏమీ ఉన్నట్టు కనపడదు... 


నర నన GG | 
72 


67 


Corrections 


డ్‌ np 


నాలుగు 


నాలుగూ 


68 





